కాల 


న 


తెలంగాణ 


మాసపత్రిక 


సంపుటి: 8 సంచిక: 6 సెప్టెంబర్‌ 2022 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 
ముఖచిత్రం 
బతుకమ్మ 
రెండవ కవర్‌ 
జాతీయ రైతు సంఘాల 
నేతలకు సత్కారం 
మూడవ కవర్‌ 
ఆకాశం దాకా వజ్రోత్సవ కాంతులు 
నాల్గవ కవర్‌ 
పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్‌ 
కార్యాలయం ప్రారంభోత్సవం 
విడి ప్రతి; రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్జ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 
ముద్రణ 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 
తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 
email: telanganamasapatrika(@gmail.com 
ISSN 2581-3978 


https: heen telangana.gov.in 


సింపానీయం 
వెల్లివిరిసిన వజ్రోత్సవ దీప్తి 


అలనాడు స్వాతంత్రం సిద్ధించినప్పటి ఉత్సాహం, ఉద్వేగం ఈ 'వజ్రోత్సవ ద్విసప్తాహ” 
వేడుకలలో రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో మరోసారి వెల్లువలా ఎగసిపడింది. పదిహేను 
రోజులపాటు ధనిక, పేదా, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా (ప్రతి హృదయం పరవశించగా 
రాష్టమంతా పండగ వాతావరణం నెలకొన్నది. స్వతంత్ర పోరాట స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలలో 
కలుగజేసేందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మనసు పెట్టి రూపొందించినవే “స్వతంత్ర 
భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాలు’ ఈ వేడుకలలో రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థి, 
ఉద్యోగి, యువకులతోపాటు అన్ని వర్గాలకు చెందిన ప్రతి కుటుంబం కూడా పాల్గొనాలని 
పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు వివిధ విభాగాలుగా రూపొందించిన 
కార్యక్రమాలన్నింటిలో ప్రజలందరూ పాల్గొని వాటిని విజయవంతం చేశారు. 

యావత్‌ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, రిచర్డ్‌ 
అటెన్‌ బరో దర్శకత్వం వహించి రూపొందించగా, నటుడు బెన్‌ కింగ్స్‌ లే గాంధీగా నటించిన, 
గాంధీ” సినిమాను 18 రోజులపాటు రాష్ట్రమంతటా మొత్తం 546 సినిమా హాళ్లలో ప్రతి 
రోజూ ఉదయం ఉచితంగా ఒక ప్రదర్శనను ప్రదర్శించడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఈ 
సినిమాను దాదాపు 22.37 లక్షల మంది విద్యార్థులు తిలకించడం అమోఘం అని 
చెప్పాలి. ఈ ఆంశం ఇతర రాష్ట్రాల వారిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. 

ఇది కాకుండా రాష్ట్రంలోని మండల, జిల్లాకేంద్రాలతోపాటు నగరంలో నిర్వహించిన 
1462 ఫ్రీడమ్‌ రన్‌లలో దాదాపు 5 లక్షల మంది పాల్గొనడం ఒక విశేషం. అలాగే రాష్ట్ర 
ఉద్యోగులతో నిర్వహించిన మొత్తం 13,605 ఫ్రీడమ్‌ ర్యాలీలలో 8 లక్షల మంది పాల్గొనడం 
అభినందనీయం. ఇక ఇంటింటికి జాతీయ జెండా నినాదం పేరిట దాదాపు 1.20 కోట్ల 
జాతీయ పతాకాలను మన రాష్ట్ర నేతన్నలతోనే తయారు చేయించి రాష్ట్ర ప్రజానీకానికి 
ఉచితంగా అందజేయగా ప్రతి గడప త్రివర్ణ పతాక శోభితమై వజ్రోత్సవ దీప్తిని చాటి 
చెప్పింది. మరోవైపు 18,963 ప్రదేశాలలో హరిత హార కార్యక్రమం నిర్వహించగా, ఆయా 
ప్రాంతాల్లో 37,66,963 మొక్కలు నాటడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, స్వాతంత్ర్య 
బలిదానాలకు ప్రతీకగా రాష్ట్ర ఆరోగ్య శాఖ వారి సహకారంతో నిర్వహించిన రక్తదానం 
కార్యక్రమంలో సేకరించిన రక్తం మొత్తం 18,300 యూనిట్లు, ఇది ఒక రికార్డు. 

ఈ వజ్రోత్సవ కార్యక్రమాలను నగరంలోని [1100లో ప్రారంభించిన ముఖ్యమంత్రి 
వజ్రోత్సవ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆగస్టు 16 నాడు నిర్వహించిన 
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా అబిడ్స్‌లోని నెహ్రూ చౌరస్తాలో 
ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. అదే సమయానికి మొత్తం రాష్టంలో 95.23 
లక్షలమంది సామూహిక గీతాలాపన చేశారని ఒక అంచనా. రాష్ట్ర సాహిత్య అకాడమీ 
ఆధ్వర్యంలో ఎల్పీ స్టేడియంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన, సాంస్కృతిక శాఖ ద్వారా 
రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఇక 
వజ్రోత్సవాల సమాపనోత్సవాన్ని ముఖ్యమంత్రి పాల్గొనగా ఎల్బీ స్టేడియంలో ఘనంగా 
నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటి వల్ల రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువత, 
విద్యార్థుల్లో భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తి వెల్లివిరిసింది. _ 


3౭ సెప్టెంబర్‌ 2022 
అ తెలంగాణ 


పత్తిపాకకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 


కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి డా. పత్తిపాక మోహన్‌ 
ఎంపికయ్యారు. గాంధీజీపై ఆయన రాసిన “బాలల తాతా బాపూజీ గేయ కథకు 
గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావు అభినందనలను తెలియజేశారు. తనకుతాను కీ.శే. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి 
శిష్యుడనని చెప్పుకునే సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన పత్తిపాక మోహన్‌ సాహిత్య 
రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి 
మరింత వన్నె తేవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ పురస్కారం దక్కడం 
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు 


“అవ్వల్‌ దర్జా కిసాన్‌'లను తయారు చేద్దాం... 6 


నిర్మాణం అద్భుతంగా సుందరంగా రావాలి 11 


నాలుగు కలెక్టరేట్‌లను 


ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ 12 
వజ్రోత్సవ వేడుకలు 18 
గోల్మోండలో వజ్రోత్సవ కేతనం 34 
తెలంగాణ సంస్కృతీ చిహ్నం బతుకమ్మ 46 
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 
నే తెలంగాణకు అవార్డు 49 
uA: రక్షణ వ్యవస్థలో నవశకం 50 
అద్భుతంగా రాష్ట్రాభివృద్ధి పేదల భద్రతకు భరోసా... జాతి రతనాలు 56 
దృశ్యాలను క్లిక్‌ మనిపించిన కెమెరాలు ఆసరా! కొత్తగా ౩౩ బీసీ గురుకులాలు 58 


9 16 సెప్టెంబర్‌ 92029 
* తెలంగాణ 


మీడియా అకాడమీ ఛైర్మన్‌ పదవీకాలం పొడిగింపు 


మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ పదవీకాలాన్ని ప్రభుత్వం 
మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో 
సీఎం కేసీఆర్‌ మరోసారి అవకాశాన్ని కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, 
సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 


లక్ష మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసిన హెచ్‌ఎండిఏ 


పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హెచ్‌ఎండిఏ మెట్రోపాలిటన్‌ 
కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్ర ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ కోరారు.వినాయక చవితి పండుగను 
పురస్కరించుకుని పురపాలకశాఖ కేంద్ర కార్యాలయంలో పర్యావరణహిత మట్టి వినాయక 
విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ బి. రాజమౌళి, 
అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, సంయుక్త సంచాలకులు డి ఎస్‌. జగన్‌, డి శ్రీనివాస్‌, ఉప 
సంచాలకులు యాసా.వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు ఎం. యామిని, హెచ్‌ఎండిఏ ఎస్‌ఈ 
పరంజ్యోతి, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఓ.ఎస్‌.డి. లు శ్రీనివాస్‌ రావు, 
రాధ, హెచ్‌ఎండిఏ, పురపాలక విభాగాల అధికారులకు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను 


పంపిణీ చేశారు. 


5 e సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


రాష్ట్ర సమాచార, 


పౌరసంబంధాల శాఖ ప్రచురిస్తున్న 
“తెలంగాణ' మాసపత్రికను 
పోస్టల్‌ ద్వారా తమ చిరునామాకు 
పొందగోరువారు 
వార్షిక చందా ౮5.220 
చెల్లించి పొందవచ్చు. 


“తెలంగాణ మాసపత్రిక తెలుగు, 
ఊర్జ్చు భాషలలో వెలువడుతున్నందున 
పాఠకులు తమకు ఏ భాషా పత్రిక 
(తెలుగు/ఉర్జూ) కావాలో స్పష్టంగా 
తెలియజేయాలి. చందాదారులు 
తమ చిరునామాను స్పష్టంగా 
పిన్‌కోడ్‌ నెంబర్‌తో 
సహా తెలియచేయవలెను. 
డె.డి. రూపంలో ఈ క్రింది 
చిరునామాకు పంపించవలెను. 


Q 


చందా పంపించవలసిన మా చిరునామా: 


అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, 
కమిషనర్‌ కార్యాలయం, 
సమాచార, పార సంబంధాల శాఖ, 
సమాచార భవన్‌, ఎ.సి.గార్డ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, 
హైదరాబాద్‌ 500028 
వివరాలకు 040-23399048, 23398104 
ఎక్స్‌టెన్షన్‌ 148 నంబరులో సంప్రదించవచ్చు. 


తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, 
విద్యుత్‌ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు 
రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 
రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన 
కార్యక్రమం రాష్ట్రంలో మూడు రోజులపాటు జరిగింది. 


“అవ్వల్‌ దర్గా కిసాన్‌'లను 


తయారు చేద్దాం.. 


ఈ రైతు సంఘాల నేతలందరూ తమ తొలి రోజు పర్యటనను గజ్వేల్‌ 
నియోజకర్గంలో అమలవుతున్న రైతు అనుకూల విధానాలు, అమలు 
జరుగుతున్న తీరుతెన్నులను తమ క్షేత్ర స్థాయి పర్యటనలో పరిశీలించి 
విషయాలను అవగతం చేసుకున్నారు. ఇందులో భాగంగానే మల్లన్నసాగర్‌ 
ప్రాజెక్టును కూడా సందర్శించి ఈ బృహత్తర ప్రాజెక్టు మానవ నిర్మితమేనా 
అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. 

తమ రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రగతి భవన్‌కు చేరుకున్న 
రైతు సంఘాల నేతలకు ముఖ్యమంత్రి అల్పాహారం ఏర్పాట్లు చేశారు. 
అనంతరం వారంతా వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ 
ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. ఈ సందర్భంగా 
అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతిని చూస్తున్న వారంతా చప్పట్లతో 
హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. తమ క్షేతస్థాయి పరిశీలనకు, 
డాక్యుమెంటరీలోని దృశ్యాలు, వివరణలు అద్దం పడుతున్నాయని రైతు 
సంఘాల నాయకులు తెలిపారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రైతు 
సంక్షేమ పథకాలు ఉంటే తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని 
వారు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణకే కాదు, మా 
రాష్ట్రాల్లోని రైతుల గురించి కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని వారు 
ఆకాంక్షించారు. ఆ తర్వాత వారంతా కలిసి ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి 


steep tee 


eGe సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


కే. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... 
“ఒకనాడు బ్రిటిష్‌ పాలనలో మగ్గిన భారతదేశానికి అనేక 
పోరాటాల ద్వారా స్వాతంత్ర్యం లభించింది. చైతన్యంతో 
స్వాతంత్రాన్ని సంపాదించుకున్న ఏ దేశమైనా, ఏ 
సమాజమైనా ఆ పోరాట చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తూ 
తమ స్వయంపాలనలో ప్రజల అభివృద్ధి కోసం భవిష్యత్‌ 
తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ తమ దేశాల 
చట్టాలను, పాలనా వ్యవస్థలను రూపొందించుకుంటాయి. 
ఆయా సమాజాల స్వయంపాలనా ప్రారంభకాలంలో 
బుద్ధిజీవులు నాయకత్వం వహిస్తారు. తమ (ప్రజలకు 
ఎలాంటి పాలన అందించాలో సర్వానుమతి తీసుకొని 
పాలనను ప్రారంభిస్తారు. కానీ, మొదటి దశలోనే 
పరిపాలన సంపూర్ణంగా ఉండకపోవచ్చు. రానురాను 
బాలారిష్టాలను దాటుకుంటూ పాలన అనుభవాలను, 
కార్యాచరణను క్రోడీకరించుకోవడం ద్వారా రెండు మూడు 
దశాబ్దాల్లో పాలనను 80 శాతం వరకు విజయవంతంగా 
గాడిలో పడుతుంది. తద్వారా ఆ దేశ ప్రజల జీవితాలు 


గుణాత్మకంగా అభివృద్ది సాధిస్తాయి. మిగిలిన కొద్దిశాతం పాలన కూడా 
మరికొద్దికాలంలో చక్కబడి, పరిపూర్ణత సాధించుకుంటుంది. ప్రపంచంలో 
సైన్సు, సాంకేతిక అభివృద్ధి పెరుగుతున్నకొద్దీ ఆయా సమాజాల్లో నూతన 
ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి. అట్లా సాంకేతికత పెరుగుతున్నాకొద్దీ.. 
పాలనలో పరిపూర్ణత వస్తుంది. మానవ జీవితం ఉన్నంతకాలం ఈ పరిణామ 
క్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది.” అని అన్నారు. 

“అయితే, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత 
కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు 
సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. 
స్వాతంత్ర పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు 
తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు 
సిద్ధపడుతుండటం ఎందుకో మనందరం ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా 
దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడంలేదో, ఈ 
దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో మనందరం చర్చిం 
చుకోవాల్సిన సందర్భం ఇది.” అని సీఎం కేసీఆర్‌ అన్నారు. 


“చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు 
నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే 
ఇబ్బందులకు గురిచేయడం అనే పొంతనలేని ప్రక్రియ ఒకటి ఈ 
దేశంలో కొనసాగుతుండటం మనందరి దురదృష్టం.” అని స్‌ఐం 
కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, (ప్రజల 
సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటదని సీఎం అన్నారు. ఈ 
సంఘర్షణ ప్రారంభదశలో మనతో కలిసివచ్చే శక్తులు కొంత అనుమానాలు, 
అయితదా కాదా? అనే అపోహలకు గురవుతుంటారని సీఎం వివరించారు. 
ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి 
ఉంటుందన్నారు. 

“భారతదేశంలో ప్రకృతి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి 
దేవుడిచ్చిన వరం. అమెరికా, చైనా వంటి మిగతా ఏ దేశాలతో పోల్చి చూసినా 
నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి, మానవ వనరులు 
భారతదేశంలోనే పుష్మలంగా ఉన్నాయి. దేశంలో మొత్తం 40 వేల కోట్ల ఎకరాల 
సాగు యోగ్యమైన భూమి ఉన్నది. ఈ భూముల సాగుకు కావల్సింది కేవలం 


° సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


40 వేల టీఎంసీల నీళ్లు మాత్రమే. తాగునీటికి 10 
వేల టీఎంసీలైతే సరిపోతాయి. మరి, 70 వేల 


టీఎంసీల నీటి వనరులు మన దేశంలో 
అందుబాటులో ఉన్నా కూడా, ఎందుకు సాగునీటికి, 
తాగునీటికి దేశ ప్రజలు ఇంకా కూడా ఎదురు 
చూడాల్సి వస్తున్నది. అదే సందర్భంలో 4 లక్షల 
మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునే సామర్ధ్యం మన 
దేశానికి ఉన్నది. అయినా, 2 లక్షల మెగావాట్ల 
విద్యుత్‌ ను కూడా వినియోగించుకోలేకపోతున్నాం. 
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్టం 
రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇస్తూ, సాగునీటిని 
అందిస్తున్నపుడు ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా 
ఎందుకు అమలు చేయదు? రైతులు కూర్చొని 
మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో 
ఎక్కడైనా కిసాన్‌ మంచ్‌లు ఉన్నాయా? 
సాగునీరున్నది. కరంటు ఉన్నది. కష్టపడే 
రైతులున్నారు. అయినా ఈ దేశంలో వ్యవసాయ 
సంక్షోభం ఎందుకున్నది. రైతుల ఆత్మహత్యలు 
ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకులు 
ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాలను 
మనం విశ్లేషించుకొని, చర్చించాల్సిన సందర్భం అది. 
మన దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ 
దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధిపరిచే రైతు 
వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం 
మనం అడుగులు వేయాల్సి ఉన్నది.” అని సీఎం 
కేసీఆర్‌ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. 


ముఖ్యమంత్రితో రెండో రోజు సమావేశం 
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను 
సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం 
ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ 
సమస్యలకు పరిష్మారం సాధ్యమని, తెలంగాణ రాష్ట 


సాధన కోసం అనుసరించిన జమిలి హఅంథానే దేశ రైతాంగ సమస్యల 
పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలమని 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. 

తెలంగాణ వ్యతిరేకులతో నాడు “జై తెలంగాణ) నినాదాన్ని 
అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో “జై కిసాన్‌ నినాదాన్ని 
పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన 
కట్టి, ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ 
దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటేనే 
వ్యవసాయం బాగుంటదని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగు 
పడతదని సీఎం అన్నారు. ఈ దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ 
గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని. జాతీయ రైతు నేతలకు సీఎం 
కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 


వజ్రోత్సవ భారతంలోనూ.. అపరిష్కృత రైతాంగ సులల 

a దశాబ్దాల కాలం నుంచి రైతులు ' 
ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు వజ్రోత్సవ 
స్వతంత్ర భారతంలో ఇంకా పరిష్కారాలు 
దొరకకపోవడం దురదృష్టకరమన్నారు. దేశాన్నేలు 
తున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక 
అసంబద్ధ విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ 
రంగాన్ని కాపాడుకుందామని రెండో రోజు 
సమావేశంలో జాతీయ రైతు సంఘాల సమావేశం 
స్పష్టం చేసింది. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి 
ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని 
సీఎంను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ 
తీర్మానించింది. జాతీయ సంఘాల నేతలతో ప్రగతి 
భవన్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
అధ్యక్షతన రెండో రోజు సమావేశం జరిగింది. 
జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని అంతకు 
ముందురోజు తీర్మానాన్ని అనుసరించి చర్చ కొనసాగింది. త్వరలో క 
సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని సమావేశం 
తీర్మానించింది. 


వ్యవసాయ రంగ సమస్యలు - పరిష్కారాలపై సుదీర్హ చర్చ 

ఈ సందర్భంగా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న 
వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్‌ దేశీయ వ్యవసాయ 
రంగం కునారిల్లిపోనున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఈ సమస్యలకు 
కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై సుదిర్భ చర్చ జరిగింది. ఈ 
సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు 
తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్ర్య కాలం నుంచి నేటి 
వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం 
వహించిన నేతలు, వారు అవలంబించిన విధానాలు, పోరాట రూపాలను 
చర్చించారు. నాటి వ్యవసాయ పరిస్థితులకు, మారిన నేటి పరిస్థితులకు 


9 ప్ర6 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


అవలంబించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, 
పోరాట రూపాల బ్లూ ప్రింట్‌ ను తయారు చేసి దేశ 
రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు 
ప్రారంభించాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని 
సిద్ధం చేయాలని, సీఎం కేసీఆర్‌ ను కోరుతూ సమావేశంలో 
సీనియర్‌ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 


జట్టుకట్టి, పట్టు పడితే.. సాధించలేనిది ఏమీ లేదు... 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ 
“వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానమని, 
వ్యవసాయాన్ని ఈ దేశం నుంచి ఎవరూ వేరు చేయలేరు. 
రైతన్నలో గొప్ప శక్తి దాగి ఉంటది, దాన్ని వెలికి తీయాల్సిన 
అవసరం ఉన్నది. మన సమస్యలకు పరిష్కారాన్ని మనమే 
అన్వేషించాలి. జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ 


లేదని నేను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ 
ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసింది. నాకంటే 
ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. 
కాని, నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించాల్సిన నిర్దిష్ట 
కార్యాచరణ కొరవడటంతో ఆనాడు లక్ష్యం నెరవేరలేదు. 
తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు పలు 
రంగాలకు చెందిన మేధావులతో కాన్ని వేల గంటల మేధా 
మధనం చేసిన. తెలంగాణ పోరాటాలు విఫలం 
చెందడానికి కారణాలను అన్వేషించిన. ఆఖరి పోరాటం 
ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో, మొహమాటాలకు, 
భేషజాలకు తావు లేకుండా అటు రాజకీయ పంథాకు,ఇటు 
ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి 
పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం 
తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినం.” అని పష్‌ఎం 


కేసీఆర్‌ అన్నారు. 


శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దాం... 


“ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికీ ఒక యువకుడిని పంపమని 
అడిగిన. ఓటు వేయడం ద్వారా తమ శక్తిని చాటే పార్లమెంటరీ పోరాటంలో 
భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన. వివిధ ఉద్యమ రూపాల ద్వారా 
ప్రజలను చైతన్య పరిచినం. ఓటు అనే ఆయుధాన్ని ప్రజా ఆకాంక్షలకు 
ప్రతిరూపంగా మార్చి లక్ష్యాన్ని చేరుకోగలిగాం. రాజకీయాలతో అయితదా? 
అని నన్ను అడిగిండ్రు. కానీ, వారి అనుమానాలను పటా పంచలు చేస్తూ, 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిజం చేసి చూపించిన” అని సీఎం అన్నారు. 
రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజా జీవితాలు ప్రభావితమవుతాయని సీఎం 
కేసీఆర్‌ అన్నారు. అందుకు అసెంబ్లీలు, పార్లమెంటులే వేదికలన్నారు. కేవలం 
ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు 
సఫలీకృతం అయిన చరిత్ర స్వతంత్ర భారతంలో కనిపించదన్నారు. 
రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని సీఎం 
కేసీఆర్‌ అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు 
వెళ్లకూడదు? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. 


రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వాములు కావాలి.. 

రాజకీయాలంటే అయోమయం అవసరం లేదు. “ఎక్కడ ఆందోళన 
అవసరమైతదో అక్కడ ఆందోళన చేద్దాం - ఎక్కడ రాజకీయాలు అవసరమైతయో 
అక్కడ రాజకీయాలు చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అందుకు 
తెలంగాణ రాష్ట్ర సాధనే నిదర్శనమని సీఎం కేసీఆర్‌ పునరుద్దాటించారు. మన 
శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం 
అపవిత్రం అనుకోవడం సరికాదు.” అని సీఎం కేసీఆర్‌ అన్నారు. 


జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం.. 

“ఈ సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులందరూ మీ మీ 
ప్రాంతాలకు చేరుకొని, మనం తీసుకున్న నిర్ణయాలను, అంశాలను మీ సంఘాల 
నేతలు, రైతులతో చర్చించండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. 
మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశమవుదాం. జాతీయస్థాయిలో ఐక్య 
సంఘటనను నిర్మిద్దాం. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల 
ఐక్యత చాటుదాం. దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విందాం. 
జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను, 
పలు రంగాలకు చెందిన మేధావులను, జర్నలిస్టులను పిలిచి, వారందరితో లోతైన 
చర్చలు, విశ్లేషణలు చేద్దాం. ఆ సమావేశంలో దేశ రైతాంగాన్ని వ్యవసాయ 
రంగాన్ని సమస్యల నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధి 
విధానాలను, కార్యాచరణ బ్లూ ప్రింట్‌ ను సిద్ధం చేసుకుందాం. రాష్ట్ర, జిల్లా, 
తాలూకా, గ్రామస్థాయిలో ఫెడరల్‌ స్ఫూర్తితో సంఘ నిర్మాణాలు చేద్దాం. రైతులకు 
శిక్షణా కార్యక్రమాలు నిర్వహిద్దాం. తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల 
వ్యాప్తిలాగా, రైతుల సమస్యల పరిష్కార సాధన కోసం కావాల్సిన భావజాలాన్ని 
దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యాప్తి చేద్దాం.. అని సీఎం కేసీఆర్‌ అన్నారు. 


“అవ్వల్‌ దర్జా కిసాన్‌'లను తయారు చేద్దాం... 
“నేను స్వయానా ఒక రైతును. రైతు కష్టాలు నాకు తెలుసు. వాటిని 


9 06 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


పరిష్కరించడం ఎట్లనో కూడా తెలుసు. ఢిల్లీ, 
హైదరాబాద్‌ సహా, ఉత్తర, దక్షిణ భారత దేశాలను 
అనుసంధానించేందుకు రైతు కార్యాలయాలను 
ఏర్పాటు చేసుకుందాం. ఒక సామాన్య రైతు కూడా 
దేశ ప్రధానితో ధీటుగా చర్చించే విధంగా వారిని 
తీర్చిదిద్దుదాం. రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో 
ఒకేసారి పోరాటాన్ని ప్రారంభిద్దాం. దేశ రైతును 
ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే “అవ్వల్‌ దర్దా 
కిసాన్‌” గా తయారు చేద్దాం” అని సీఎం కేసీఆర్‌ 
రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. 


సీఎం కేసీఆర్‌ అనుసరించిన 
మార్గంలోనే నడుద్దాం. 

ఈ సందర్భంగా పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, కేరళ, 
పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందిన 
సీనియర్‌ రైతులు మాట్లాడుతూ “మనం ఇన్నాళ్లూ 
రైతు సమస్యల పరిష్కారానికి కేవలం ఆందోళనలు, 
ఉద్యమాలే శరణ్యం అనుకొని మన జీవితాలను 
మార్చే రాజకీయాలను విస్మరించాం. ఇకనుంచి సీఎం 
కేసీఆర్‌ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. 
ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ 
సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందాం” అని 
దేశ రైతాంగానికి పిలుపునిచ్చారు. 


దేశ రైతు ఒక్కఎకరం భూమి కూడా కోల్పోవద్దు 

నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, కరంటు 
మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, 
ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, రైతు పంటల 
ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను 
అవలంబిస్తూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా 
రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సమావేశం 
అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం తపి 
సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్‌ గద్దలకు 
దేశీ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర 
జరుగుతున్నదని, దీన్ని తిప్పికొట్టాలని, ఒక్క ఎకరం 
కూడా దేశ రైతు తన భూమిని కోల్పోకుండా 
కాపాడుకుంటాం... అని సమావేశం తీర్మానం 
చేసింది. రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని 
నమ్మబలుకుతూ.. మండీలను ఖతం చేయాలనే 
కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి, దేశ ప్రధాని 
నరేంద్ర మోడీతో స్వయంగా క్షమాపణలు చెప్పించిన 
ఘనత భారత దేశ రైతాంగానికి చెందుతుందని 


పంజాబ్‌కు చెందిన సీనియర్‌ రైతులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 


సేవ్‌ ఇండియన్‌ ఫార్మర్స్‌. 
వాస్తవిక భారత నిర్మాణం సీఎం కేసీఆర్‌తోనే జరగాలి 


ప్రధాని మోడీ రైతు వ్యతిరేక చర్యలు దేశ రైతాంగానికి ప్రమాదకరంగా 
మారాయని అటువంటి ప్రమాదం మల్లోసారి రాకుండా చూడాల్సిన 
గురుతర బాధ్యత దేశ రైతాంగం మీదనే ఉన్నదని తమిళనాడుకు చెందిన 
రైతులు స్పష్టం చేశారు. దేశం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది... ప్లీజ్‌ సేవ్‌ 
ఇండియన్‌ ఫార్మర్స్‌... అంటూ వారు సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. 

వాస్తవిక భారత నిర్మాణం కేసీఆర్‌ వంటి నాయకుల చేతుల మీదుగానే 
ప్రారంభం కావాలని, ఒకే దేశం - ఒక్కటే రైతు సంఘం అనే నినాదంతో 
అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగితేనే మన సమస్యలు సంపూర్ణంగా 
పరిష్కారం అవుతాయని, ఈ దిశగా మమ్మల్ని నడిపించాలని, అందుకు 
తాము సిద్ధంగా ఉన్నామని సమావేశంలో పాల్గొన్న సౌత్‌ ఇండియన్‌ 
ఫార్మర్స్‌ యూనియన్‌ నేతలు స్పష్టం చేశారు. 


తెలంగాణ రైతు పథకాలు దేశమంతటా అమలు చేయాలి 

దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, 
రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, సాగునీరు 
తదితర వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలోని 
పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, కానీ వీటిని దేశవ్యాప్తంగా అమలు 
పరచడం అనేది చిత్తశుద్ధి ఉంటే సాధ్యమయ్యేదేనని వివిధ రాష్ట్రాల రైతు 
సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. 


దళితబంధు విప్లవాత్మకం.. 

సమావేశంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్‌ 
అనే దళిత రైతు క్షేత్రస్థాయి పర్యటనలో దళిత బంధు పథకం అమలు 
తీరుతెన్నులను తెలుసుకొని వచ్చి తన అనుభవాల్ని వివరించారు. 
దళితబంధు పథకం ఒక విప్లవాత్మక పథకమని, అణగారిన దళితుల 
జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని, దళితబంధు మోడల్‌ను దేశవ్యాప్తంగా 
అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయం రాష్ట పరిధిలోని 
అంశమే అయినప్పటికీ, కీలక నిర్ణయాధికారం అంతా కేంద్రం చేతుల్లోనే 
ఉన్నదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రంలోని రాజకీయ 
అధికారంలో దేశ రైతాంగం భాగస్వామ్యం కాకపోతే.. వ్యవసాయాధారిత 
భారతదేశంలో సంపూర్ణ ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు కానేకాదని 
సీనియర్‌ రైతు నేతలు అభిప్రాయపడ్డారు. ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో 


అ 10 అ సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


స్వతంత్రదేశంలో “స్వతంత్ర గ్రామాలను నిర్మిద్దాం” అని 
వారు నినదించారు. 


సీఎం కేసీఆర్‌ దార్శనికతతోనే ప్రశాంతంగా తెలంగాణ 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికత, కృషి వల్లనే శాంతి 
పరిఢవిల్లుతున్నదని, ఇటీవల పెచ్చరిల్లుతున్న మత 
విద్వేషాల ప్రభావం తెలంగాణ పైన, హైదరాబాద్‌ పైన 
పడలేదనే విషయాన్ని మేం గ్రహించామని, ఇది నిజంగా 
మతతత్వ శక్తులకు సరైన గుణపాఠంగా నిలిచిందని 
సమావేశంలో పాల్గొన్న రైతులు స్పష్టం చేశారు. 


జాతీయ రైతు సంఘాల 
నేతలను సన్మానించిన సీఎం కేసీఆర్‌ 


జాతీయ రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్‌ ఈ 
సందర్భంగా శాలువాలతో సత్కరించారు. ఈ రెండు 
రోజుల సమావేశంలో తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిషా, 
గుజరాత్‌,కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, 
హర్యానా, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, జార్థండ్‌, 
రాజస్థాన్‌, బీహార్‌, ఛత్తీస్‌ఘఢ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, 
కర్ణాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్‌, 
నాగాలాండ్‌, పాండిచ్చేరి, దాద్రానగర్‌ హవేలి తదితర 
రాష్ట్రాలకు చెందిన, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 
దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న పలువురు సీనియర్‌ 


రైతు సంఘాల నేతలు సహా దేశంలోని 26 రాష్ట్రాలకు 


చెందిన దాదాపు 100 మంది రైతులు, మంత్రి వేముల 
ప్రశాంత్‌ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట అధ్యక్షుడు, 
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్‌ 
రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు 
ఎ.జీవన్‌ రెడ్డి, బాల్క సుమన్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన 
కార్యదర్శి రావుల శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి, సీఎం కార్యదర్శి 
భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మూడు 
రోజులపాటు తెలంగాణలో సాగిన “జాతీయ రైతు 
సంఘాల నేతల పర్యటన ముఖ్యమంత్రితో జరిగిన రెండో 
రోజు సమావేశంతో రైతు సంఘాల నేతల పర్యటన 
పరిసమాప్తమయ్యింది. 


నిర్మాణం అద్భు తంగా 


సుందరంగా రావాలి 


ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని పేర్కొన్నారు. 
స్లాబుల నిర్మాణం, భవనం పైన డూమ్స్‌ ఏర్పాటు, ఇంటీరియర్‌ 
పనులతోపాటు ఫర్నీచర్‌ విషయంలో నూతన మోడల్స్‌ ఎంపిక 
చేసుకోవాలని సీఎం సూచించారు. మంత్రుల ఛాంబర్హు, మీటింగ్‌ 
హాల్స్‌, యాంటీ రూమ్స్‌ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు 
పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలో సుమారు 
2 ఎకరాల ఖాళీ స్థలంతోపాటు, సెక్రటేరియట్‌ ప్రాంగణంలో గ్రీనరీ, 
ల్యాండ్‌ స్మేపింగ్‌ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని 
ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రిల్స్‌ నిర్మాణ పనుల నాణ్యత గురించి 
సీఎం ఆరా తీశారు. రెడ్‌ స్టోన్‌, డైనేజీ నిర్మాణ పనులను పరిశీలిం 
చారు. విజిటర్స్‌ లాంజ్‌ నిర్మాణ పనులను, సెక్రటేరియట్‌ వాల్‌ 
వెంబడి మట్టి ఫిల్లింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 
సెక్రటేరియట్‌కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, 
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా 
ఉండేలా పార్మింగ్‌ ఏర్పాట్లు చేయాల న్నారు. వివిధ 
జిల్లాల నుండి సెక్రటేరియట్‌కు వచ్చే ప్రజా 
(ప్రతినిధులు, అధికారులు, (ప్రజలకు . 


* తెలంగాణ 


6 1] e సెప్టెంబర్‌ 2022 


నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్‌ నిర్మాణ పనులను 
సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆర్‌ అంద్‌ 
| బి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌ లోని 
అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. 
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్‌ లోనే... 
గురించి సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపారు. పనులకు సంబంధించిన ఆల్బమ్‌ ను పరిశీలిస్తూ 
ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్‌ లో జరుగుతున్న 
నిర్మాణాలన్నింటినీ ముఖ్యమంత్రి కలియతిరుగుతూ నిశితంగా పరిశీలించారు. తొలుత 
నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని మంత్రిని, అధికారులను 
సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి 
అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 


పనులు జరుగుతున్న తీరు 


సౌకర్యంగా ఉందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ 
సూచించారు. మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది 
సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం 
చేపట్టాలన్నారు. 
సెక్రటేరియట్‌ పనుల పరిశీలనలో సీఎం కేసీఆర్‌ తో పాటు 
మంత్రులు వేముల (ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, రాష్ట 
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, 
రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ 
రాజు, ఎమ్మెల్సీ కె.నవీన్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, 
కె.పి.వివేకానంద, బేతి సుభాష్‌ రెడ్డి, ఎ.జీవన్‌ రెడ్డి, మైనంపల్లి 
హనుమంతరావు, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్‌, రాష్ట్ర గిడ్డంగుల 
సంస్థ ఛైర్మన్‌ వేద సాయిచంద్‌, ఆర్‌.అండ్‌. బి ఈఎన్సీ గణపతిరెడ్డి, 
ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, జీహెచ్‌ఎంసీ 
మాజీ మేయర్‌ బొంతు రాంమ్మోహన్‌, హైదరాబాద్‌ సీపీ 
సీ. వీ. ఆనంద్‌, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 


iis 


Juans న” 


నాలుగు కలెక్టరేట్‌లను 
ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ 


© 12 © సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


Pa 


పెద్దపల్లి జిల్లా... 
దేశంలో బీజేపీ పాలనతో 
విసిగిపోయిన (ప్రజలు తెలంగాణ 
పాలన దేశమంతా రావాలని 
కోరుకుంటున్నారని, 26 రాష్ట్రాల 
రైతులు తెలంగాణకు వచ్చి ఇక్కడి 
సంక్షేమ, అభివృద్ధి పథకాలు చూసి, 
వీటిని దేశమంతా అమలు 
పరచాలని, అది జరగాలంటే మీరు 
దేశానికి దిశానిర్దేశం చేసే వ్యక్తిగా 
నడుం బిగించాలని 
కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖరరావు 
తెలిపారు. ఒక్క దగ్గరే 41 శాఖల 
కార్యాలయాలతో నిర్మించిన పెద్దపల్లి 
జిల్లా కలెక్టరేట్‌ నూతన భవనాన్ని 
సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. 


| 


అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. 
జాతీయ రాజకీయాలకు వెళదామా.. అని ప్రజలను ప్రశ్నించారు. 
దానికి ప్రజల నుంచి పెద్ద పెట్టున వెళదామనే సమాధానం 
వచ్చింది. 

గుజరాత్‌ మోడల్‌ పేరుతో మోదీ దేశప్రజలను మోసపుచ్చి 
అధికారంలోకి 


వచ్చారన్నారు. పేద ప్రజల సంక్షేమం 


పట్టించుకోకుండా, ఎన్‌పివల పేరుతో దోచిపెడుతున్నారని విమర్శించారు. 
తెలంగాణ వచ్చాక మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. అలాంటి 
అభివృద్ధి దేశమంతా జరగాలని సీఎం కోరుకున్నారు. ఇప్పుడు దేశంలో ఎంత 
గడ్డు పరిస్థితులు ఉన్నాయంటే గోధుమపిండి, నూకలకు కూడా కొరత 
ఏర్పడుతున్నదని, వీటిని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. దేశంలో 
వ్యవసాయానికి అందించే విద్యుత్‌కు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్రాలపై 
వత్తిడి తెస్తున్నదన్నారు. ఉచితాలు బంద్‌ చేయాలని చూస్తున్నారని 
ఆరోపించారు. కార్పోరేట్లకు దోచిపెట్టే బదులు ప్రజలకు ఉచితాలు ఇస్తే 
పోయేదేముందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైన మేధావులు, బుద్దిజీవులు 
దేశంలో మతోన్మాద శక్తులు విజృంభించ కుండా, నెత్తుటి ధారలు పారకుండా 
అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

పెద్దపల్లి జిల్లాలో ఉన్న 266 గ్రామపంచాయతీలకు ఒక్కో గ్రామపంచా 
యతీకి రూ. 10 లక్షలు, మూడు మున్సిపాలిటీలకు, రామగుండం 
కార్పోరేషన్‌కు ఒక్కో కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 
పెద్దపల్లి ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని, ఇక్కడ ప్రజలు మనలను 
దగాచేసే దోపిడీ దొంగలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 


మేడ్డల్‌ మల్కాజ్‌గిరి జిల్లా... 
ఉద్యమకాలంలో ఆశించింది - స్వరాష్ట్రంలో సాధించాం 


మేడ్చల్‌ మల్కాజ్‌గిరి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం 
ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. 
ఈ మేడ్చల్‌,జిల్లా అవుతుందని ఈ ప్రాంతంవాసులు ఎవరూ కలలో కూడా 
ఊహించలేదు. అది తెలంగాణ రాష్టం ఏర్పాటు కావడం వల్లనే కలిగిన శు 
భ పరిణామం అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 
పరిపాలన అనేది ప్రజలకు ఎంతగా దగ్గరకు వస్తే, పనులన్నీ అంత చక్కగా 
చేసుకునే అవకాశం వుంటుంది. ఈ మేడ్చల్‌ను జిల్లా చేసేటప్పుడు పెద్ద చర్చ 
జరిగింది,రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న మేడ్చల్‌ను ప్రజలకు పాలన 
చక్కగా సమకూరాలంటే, మేడ్చల్‌ జిల్లా ఏర్పాటు తప్పనిసరి అని చెప్పి ఈ 
నిర్ణయం తీసుకొన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణకు 88 జిల్లాలు 
అందుబాటులోకి వచ్చాయి. ఈ రాష్ట్రంలో వున్న మొత్తం భూమిని లెక్కలోకి 
తీసుకొని, దాన్నిక్షస్టర్‌లుగా విభజించి, ఒక్కో క్లస్టర్‌కు 5 వేల ఎకరాలు 
వుండేవిధంగా ఏర్పాటు చేశాం. క్లస్టర్‌కొక వ్యవసాయాధికారిని నియమించు 
కున్నాం. రాష్ట్రంలోని రైతాంగం కోసం రైతు వేదికలను ఏర్పాటు చేయాలని 
భావించాం. అందుకనుగుణంగానే ఆరు నెలల లోపే స్థలాలను సేకరించి, 
2,600 రైతు వేదికలను నిర్మించాం. ఇదంతా కూడా ప్రజలకు పరిపాలన 
చేరువ కావడం ద్వారానే సాధ్యమయ్యింది. అదే మాదిరిగా క్రీడా మైదానాలను 
ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి, 11 వేల మైదానాల ఏర్పాటు 
తుది దశకు వచ్చింది. ఇటువంటి అనేక సౌలభ్యాలు స్వరాష్టం ఏర్పాటు వల్లనే 
అందుబాటులోకి వచ్చాయి. 

ఉద్యమకాలంలో ఏవైతే ఆశించామో.. స్వరాష్ట్రంలో వాటన్నింటినీ 
సాధించుకొన్నామని.. యావత్‌ దేశమే నివ్వెరపోయేలా పురోగమిస్తున్నామని 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. మన వనరులు మనకు 
దక్కడంతోపాటు ఆర్థికంగా ఎదిగామని చెప్పారు. నీచ రాజకీయాల కోసం 


© 16 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


కులం, మతం, వర్గం పేరుతో దేశాన్ని విడదీసే 
ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇటువంటి తరుణం 
లో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

ఇచ్చిన మాట నిలబెట్టు కొంటూ 46 లక్షల 
మందికి పింఛన్లు ఇస్తున్నాం. _ వృద్దులు, 
వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు 
మధ్యవర్తులెవరూ లేకుండా నిర్జీత గడువులోగానే 
అన్ని పింఛన్లు అందుతున్నయి. రాబోయే పది 
రోజుల్లో రాష్ట్రంలో వున్న పింఛనుదారులందరికీ కొత్త 
కార్డులను, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు 
అందజేయాలని ఆదేశించారు. 

ఈ రోజు 24 గంటలపాటు నాణ్యమైన 
విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. మనం యింకా 
ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే ఈ కరెంటు వచ్చేదా? ఈ 
సంక్షేమం వచ్చేదా? పింఛన్లు వచ్చేవా? బియ్యం 
దొరికేదా? మంచినీళ్లు వచ్చేవా? చాలా అవస్థల్లో 
ఉండేవాళ్లం. గత 75 ఏండ్ల నుంచి సాగుతున్న 
పరిపాలన, అసమర్థమైన, అవివేకమైన, లోపభూయి 
ష్టమైన విధానాల వల్ల దేశ ప్రగతి కుంటుపడ్డది. 
ఆదిలాబాద్‌ గోండు గూడెంలో, వరంగల్‌ లంబాడా 
తండాలో, హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఎక్కడైనా 
24 గంటలపాటు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం 
తెలంగాణ. ఇది ఆషామాషీగా రాలే. గత పాలకులు 
ఎందుకియ్యలేదు. ఇవాళ ఎట్ల ఇవ్వగలుగుతున్నాం 
? ప్రజలకు మేలు చేయాలనే తపన కడుపుల ఉంటే, 
హృదయంతో పనిచేస్తే ఇవన్నీ సాధ్యమైతయి అని 
ప్రజలను జాగృతం చేశారు. 

ఇపుడు ఏర్పడ్డ మేడ్చల్‌ జిల్లాలో గ్రామాలు 
తక్కువ. ఎక్కువ భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 
ఉంటది. సమస్యలు అనేకరకాలుగా వుంటయి. 
అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగా గతంలో 
రూ.5 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ఆ నిధులు 
సరిపోవడం లేదని మేడ్చల్‌ ఎమ్మెల్యేలు చెప్పారు. 
మేడ్చల్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల 
ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులకు అదనంగా రూ.10 
కోట్ల నిధులను మంజూరు చేస్తున్నా రోడ్డు, ఇతరత్రా 
అవసరాలకు ఎమ్మెల్యేలు ఆ నిధులను మంత్రి 
నేతృత్వంలో వినియోగించుకోవాలి అన్నారు. 

తెలంగాణ ధనిక రాష్ట్రమని ఉద్యమంలోనే నేను 
చెప్పిన. మన తెలంగాణ మనకు కావడంతోనే ధనిక 
రాష్టంగ ఉంటామని చెప్పిన. చాలామంది 


నమ్మలే. కొందరు మూర్చులు తెలివి లేక కారుకూతలు 
కూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక సౌష్టవాన్ని తెలుసు 


bi 


కోవాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటయి. తలసరి ఆదాయం ఒక 
గీటురాయి. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష ఈ రోజు 
రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగినం? మనకంటే ముందుగా 
ఏండ్లుగా ఉన్న రాష్టాలు కూడా ఈ ప్రగతిని సాధించలేదు. ఎంతో 
క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుకొన్నది 
అనుకొన్నట్టుగా చేయడం వల్లనే ఇది సాధ్యమైంది అని (ప్రజలకు 
తెలియచెప్పారు. 

తెలంగాణ రాష్టం ఇదంతా ఎట్లా చేస్తున్నదని! దేశమే నివ్వెర 
పోతున్నది... ఈ దేశంలో అత్యుత్తమ జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులు 
తెలంగాణలనే ఉన్నరు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రేషన్‌ బియ్యం... 
ఇలా ఒకటేమిటి అనేక సంక్షేమ పథకాలను అత్యద్భుతంగా అమలు 
చేసుకొంటున్నం. ఈ రోజు వృద్ధులు సంతోషంగా ఉన్నరు. 
అంతకుముందు వృద్ధులను ఇంట్ల నుంచి వెళ్లగొట్టిన 
సంఘటనలు అనేకం. ఇవ్వాళ ముసలి వాళ్ల దగ్గర 
కూడా రూ.80 నుంచి 40 వేల వరకు డబ్బులు ఉ 
న్నయి. ఇయ్యాల  అత్తలను  కోడండ్లు 
గౌరవిస్తున్నరు. ఇట్ల ఏ రాష్ట్రంలో కూడా లేదు. 
మన వనరులు మనకు దక్కినవి కాబట్టే 
ఆర్థికంగా పెరిగినం. 2014లో మన జీఎస్టీపీ 
రూ.5 లక్షల కోట్లు. ఇవాళ రూ. 11.50 లక్షల 
కోట్లు. చాలా గొప్పగా ఆర్థికంగా పటిష్టపడ్డాం. 
అధికారుల అంకితభావం. ప్రజా ప్రతినిధుల 
చిత్తశుద్ధి, ప్రభుత్వ లక్ష్యశుద్ధి వల్లనే ఈ పురోగతి 
సాధించాం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు 
కూలంకషంగా వివరించి చెప్పారు. 


© 14 © సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


మన కలెక్టరేట్ల తీరుగా ఎన్నో రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు 
కూడా లేవు. పోలీసు భవనాలను కూడా తీసుకొస్తున్నాం. 
దేశంలోనే రెసిడెన్షియల్‌ స్కూళ్లను అత్యధికంగా కలిగి 
వున్న రాష్టం తెలంగాణే. కరోనా రాకపోయి ఉంటే మరో 
500 గురుకులాలను ఏర్పాటు చేసుకునేవాళ్లం. దళితులు, 
గిరిజనులు, ముస్తింలు, బీసీల పిల్లలు అందరూ చక్కగా 
చదువుకుంటూ దేశమే ఆశ్చర్యపోయేలా సీట్లు సాధిస్తున్నారు. 
ఇటీవలే బీసీ గురుకులాలను పెంచాం. రాబోయే రోజుల్లో 
గురుకులాలను యింకా విస్తరిస్తాం. నేడు రాష్టంలో ఎవరూ 
ఆకలితో అల్లాడిపోయే పరిస్థితులు లేవు. నాడు వలస 
పోయిన తెలంగాణ (గామాలకే నేడు 20 రాష్ట్రాల నుంచి 
దాదాపు 30-40 లక్షల మంది కార్మికులు వలస వచ్చి 
ఇక్కడ బతుకుతున్నరు. అంత గొప్పగా 
ఎదిగాం. ఉద్యమకాలంలో ఏదయితే 
కావాలని కోరుకున్నామో అది 
సాధించుకున్నాం. 
తెలంగాణలో అంతకుముందు 
లేని కరెంటు ఎక్కడి నుంచి 
వచ్చింది? మన పకన ఉన్న 
మహారాష్ట్ర కర్ణాటక, తమిళనాడు, 
ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో 
రాలేదు. ఆఖరికి దేశ రాజధాని 
ఢిల్లీలో కూడా కరెంటు రాదు. మన 
తెలంగాణలో వస్తదెట్లా? ఢిల్లీలో 
రాదెట్ల? తెలంగాణలో మంచినీళ్లు ఉ 
ంటయి ఎట్లా? ఢిల్లీలో ఉండవెట్లా? 


స! 


ఇక్కడ సాధ్యం అయినప్పుడు అక్కడ ఎందుకు కాదు? మన దేశంలో అపారమైన 
నదులు ఉన్నయి. అపారమైన సంపద ఉన్నది. కానీ అదంతా మన దేశానికి 
చెందకపోవటం దురదృష్టం. మన జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మక 
మార్చు రావాలి. ఇక్కడ నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడటంలేదు. మీరందరూ 
అర్థం చేసుకోవాలని కోరుతున్న. అయితే ఇక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొట్టే 
ప్రయత్నం చేస్తున్నరు కొందరు. మనం కష్టపడి చెమటోడ్చి అందరం ఒక్కమాట 
మీద ఉండి ఐకమత్యంతో సమకూర్చుకున్నదాన్ని, చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. 
దీని గురించి మీరందరూ విచారం చేయాలె. ఒక్కసారి మోసపోతే గోసపడే 
ప్రమాదం ఉంటది. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలె. ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో, ప్రతి వాడలో, 
ప్రతి ఇంటిలో చర్చ జరగాలె. నిజమేందో, అబద్దం ఏందో తెలుసుకోవాలె. 
జాగ్రత్తగా ఉంటెనే మన సమాజాన్ని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుతం. 
మేడ్చల్‌ జిల్లా బ్రహ్మాండమైన చైతన్యం ఉన్న జిల్లా. వ్యవసాయం, కార్మికులు, 
ఫ్యాక్టరీలు కలగలిసి ఉన్న జిల్లా. అందరూ ఐకమత్యంతో ఉండి రాష్ట్ర ప్రగతికి 
దోహదపడుతున్నట్టే దేశ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపే విధంగా 
ఐకమత్యంతో, చైతన్యంతో ముందుకు సాగాలె. ఎవడో వచ్చి ఏదో చెప్తడు. ఆ 


= తాజా కతనాత్యనా రా నరాలు 


96 15 e సెప్టెంబర్‌ 2029 
* తెలంగాణ 


న. నస నన న న a 


నిమిషానికి తమాషా అనిపి 


స్తది. కానీ ఫలితాలు 
దుర్మార్గంగా ఉంటయి. మనం ఏ మాత్రం పొరపాటు 
చేసినా చాలా గోస పడ్తం. ఇప్పటికే 58 ఏండ్లు దగా 
పడ్డం. ఇప్పుడిప్పుడే ఒక దరికి వస్తున్నం. ఈ శాంతిని, 
సుఖాన్ని కాపాడుకోవాలె. మన కరెంటు, మన నీళ్లు, 
మన ప్రాజెక్టులు, మన కాల్వలు అన్నీ మన ఆస్తులు. 
వీటిని రక్షించుకోవాలి. ఇంకా పెంపొందించుకోవాలె. 
భవిష్యత్తు తరాలకు అందించాలె. దేశంలోనే తెలంగాణ 
సముజ్వలంగా ముందుకు పోవాలె. మీరందరూ 
చైతన్యంతో ముందుకు పోవాలని, రాష్ట్ర ప్రగతికి 
దోహదపడాలని అందరినీ కోరుతున్నా అని ఆ జిల్లా 
వాసులనే కాదు యావత్‌ రాష్టప్రజానికం 
తెలుసుకోవాలని ఉద్బోధించారు. 

సమాజం చైతన్యవంతమైనదై వుంటే.. రాష్ట్రం, 
దేశం పురోగమిస్తది. లేకుంటే దెబ్బ తింటది. ఒక 
బంగ్లా కట్టాల్నంటే చాలా కష్టమైతది. కూలగొట్టాల్నంటే 
పటపటా జేసీబీలు పెట్టి కూలగొట్టొచ్చు. దేశాన్ని కుల 


మతాల పేరుమీద నీచ రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం 
జరుగుతావున్నది. ఇది ఏ రకంగా చూసినా మంచిది కాదు. ఎందరో 
త్యాగాలు చేసి తెచ్చిన స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం. స్వతంత్ర 
ఫలాన్ని పూర్తిగా పొందాలంటే.. దేశంలో కుల, మత, వర్గ భేదాలు లేని 
భారతీయ ఐక్యత మనలో రావాలి. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే 
మళ్లా ఏకం కావడం అంత సులభం కాదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ 
విధంగా చైనా, సింగపూర్‌, కొరియా దేశాలు పురోగమించాయో.. ఆ 
విధంగా భారతీయులందరం కుల, మత రహితంగా (బ్రహ్మాండంగా 
ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు 
చైతన్యవంతులుగా మెలగాలని చెప్పారు. 


రంగారెడ్డి జిల్లా... 
తెలంగాణలో భూములు బంగారం - కేసీఆర్‌ 


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని 
కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ 
సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. కొంగరకలాన్‌లోని 
సర్వే నంబర్‌ 300లో 44 ఎకరాల్లో రూ. 58 కోట్ల వ్యయంతో మూడు 
అంతస్తుల్లో, వందకు పైగా విశాలమైన గదులతో కలెక్టరేట్‌ సముదాయాన్ని 
నిర్మించారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వమత ప్రార్థనలు 
నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పాటు జరిగితే భూముల ధరలు 
తగ్గిపోతాయని ఆంధ్రా పాలకులు భయపెట్టారని, ఇప్పుడు తెలంగాణ 
భూములు బంగారంగా మారాయని, ఎకరం ధర కోట్లకు పడగెత్తిందని, 
ఇందులో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
పేర్కొన్నారు. ఇదంతా తెలంగాణ రాష్టం రావడం వల్లనే జరిగిందని 
పేర్కొన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పాటు జరిగి అభివృద్ధిలో 
దూసుకుపోతుంటె కొందరు ఓర్వలేక పోతున్నారన్నారు. అలాంటి వారి 
ఆటలు సాగనివ్వమని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ 
రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. ఈ రాష్ట్రాన్ని 
కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తాను. నా బలం, బలగం ప్రజలే. మీ 
అండదండలు, ఆశీర్వచనం ఉన్నంత వరకు తనకేం కాదని సీఎం కేసీఆర్‌ 
భరోసా వ్యక్తం చేశారు. 

ఒక ఇల్లు కట్టాలంటే చాలా సమయం ఏర్పడుతుందని, రాష్టం 
ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుందని అన్నారు. ప్రాజెక్టు 
కట్టాలంటే ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి, శ్రమపడి కట్టాల్సి ఉంటుంది, 
కానీ వాటిని కూల్చాలంటే ఎంతో సమయం పట్టదు. మూఢనమ్మకాల 
పిచ్చితో, ఉన్మాదంతో అభివృద్ధిని, ప్రశాంతతను భగ్నం చేసుకోవద్దని ఆయన 
(ప్రజలను హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి 
సంఘ విద్రోహశక్తులను పారద్రోలాలన్నారు. బెంగళూరు సిటీ సిలికాన్‌ 
వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందింది. అక్కడి ప్రభుత్వాలు చాలా కష్టపడి 
ఒక వాతావరణాన్ని నిర్మాణం చేశారు. 380 లక్షల మందికి ఐటీలో 


ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరకుతున్నాయి. 


OT uD) (2 EE 98 
NTI మోట! జనా ఫర వ 
గీ నాలా Pr 
గొ 


© 16 e సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


ఇలా మనకంటే కూడా ముందున్న బెంగుళూరులో ఈ 
సంవత్సరం మన కంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. 
తెలంగాణ ఒక లక్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కానీ 
బెంగళూరులో ఈ ఏడాది మనకంటే కూడా ఏడెనిమిది వేల 
ఉద్యోగాలు తగ్గిపోయాయ న్నారు. అందుకు కారణం అక్కడ 
హిజాబ్‌ అని ఘర్షణలు జరిగి, శాంతిభద్రతలకు విఘాతం 
వాటిల్లిం దన్నారు. అక్కడ వాతావరణాన్ని కలుషితం చేశారు. 
అలాంటి వాతావరణం తెలంగాణలో, హైదరాబాద్‌లో 
రావాలా? మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోవాలా? 
ఆలోచించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు. తెలంగాణ 
సమాజం ప్రశాంతంగా ఉంది. అద్భుత మైనటువంటి 
ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ 
దుర్మార్గులు, చిల్లరగాళ్లు, మత పిచ్చిగాళ్ల మాయలో పడొద్దని 
కేసీఆర్‌ సూచించారు... రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి 
ఎమ్మెల్యేలకు అదనంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు 
(ప్రకటించారు. 

ఈ కార్యక్రమంలో మం(త్రులు సబితా ఇంద్రారెడ్డి, 
ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 
సోమేళ్‌ కుమార్‌, కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌లతో పాటు 
మహేశ్వరం, కల్వకుర్తి, షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, 
ఎల్బీనగర్‌ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, 
ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. 


వికారాబాద్‌ జిల్లా... 

వికారాబాద్‌లో రూ. 60. 70 కోట్లతో కొత్తగా నిర్మించిన 
సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. 
జిల్లా సమీకృత కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న సీఎం పోలీసుల 
గౌరవ వందనం స్వీకరించి, కలెక్టరేట్‌ను ప్రారంభించారు. 
అనంతరం కలెక్టరేట్‌లో ప్రత్యేక పూజలుచేశారు. ఈ 


సందర్భంగా చాంబర్‌లోని కుర్చీలో కలెక్టర్‌ నిఖిలను కూర్చోబెట్టి శుభాకాంక్షలు 
తెలియజేశారు. అనంతరం వికారాబాద్‌కు మంజూరైన మెడికల్‌ కాలేజీ భవన 
నిర్మాతని సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభా వేదికపైకి 
చేరుకున్న సీ సిఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

వికారాబాద్‌ (ప్రాతతానికీ సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి 
ఎత్తిపోతల పథకానికి కేంద్రం మోకాలడ్డుతున్నదని సీఎం విమర్శించారు. కేంద్ర 
ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకోలేని నిష్కియాపరత్వం వల్ల 
వికారాబాద్‌కు కృష్ణా నీళ్లు రావడం ఆలస్యం అవుతున్నదన్నారు. కేంద్రం ఎన్ని 
అడ్డంకులు పెట్టినా నేను ధైర్యంగా ముందుకు వెళుతున్న. తప్పకుండా 
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతం. వికారాబాద్‌, తాండూరు, పరిగి, చేవెళ్ల 
నియోజకవర్గాల్లో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చి మీకు అప్పగిస్త. ఇక్కడ 
పొలాల్లో కృష్ణా నది నీళ్లు పారించి చూపిస్త. నేను మాట ఇస్తున్నా అని 
కేసీఆర్‌.. ప్రజలకు బరోసా ఇచ్చారు. 

రాష్టంలో మనం ఎంత బాగున్నా, కేంద్ర ప్రభుత్వం బాగాలేకపోతే ఆశించిన 
అభివృద్ధి కాదు. కేంద్రంలో రాష్ట్రాల హక్కులను గౌరవించే, ప్రజల సంక్షేమాన్ని 

చూసే ఉత్తమమైన ప్రభుత్వం రావాలి. ఆ దిశగా మనం సిద్ధం కావాలి. 
మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి, మంచి ప్రజల 
ప్రభుత్వాన్ని తెచ్చే క్రతువులో భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం 
కల్లబొల్లి కథలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో కొంత సంక్షేమానికి చర్యలు తీసుకొంటుంటే 
అడ్డు పడుతున్నరు. వ్యవసాయ స్థిరీకరణ కోసం రైతుబంధు, రైతుబీమా వంటి 
పథకాలు పెడితే.. ఇవి ఉచిత పథకాలంటూ రద్దు చేయాలని సన్నాయి నొక్కులు 
నొక్కుతున్నరు. కరెంటు మీటర్లు పెట్టీ రైతుల మెడమీద కత్తి పెట్టి బిల్లులు వసూలు 
చేయాలని చెప్తున్నరని కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన దుయ్యబట్టారు. 


పాలమూరును ఆపిందెవరు? 

“అయ్యా మేం కరువులో ఉన్నం. బాధలో ఉన్నం. మాకు ఎన్ని నీళ్లు ఇస్తరో 
చెప్పండి.. దాని ప్రకారం ప్రాజెక్టులు కట్టుకొంటమని ప్రధానిని అడిగితే కాలికి 
పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికి అన్నట్టు చేస్తును. పాలమూరు-రంగారెడ్డి 
ప్రాజెక్టును కేంద్రం ఆపుతున్నది. దీనిపైన మనమంతా నిలదీయాలి. వికారాబాద్‌ 


6 ]7e సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


జిల్లా బీజేపీ అధ్యక్షుడిని, రాష్ట బీజేపీ అధ్యక్షుడిని నేను 
అడుగుతున్న. దమ్ముంటే ఢిల్లీకి పోయి “కృష్ణా నదిలో 
నీళ్ల వాటా తేల్చండని అన్నారు. కేంద్రం వల్లనే 
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నది. 
వికారాబాద్‌ జిల్లాకు నీళ్లు వస్తలేవు. ఆ విషయం 
త్వరగా తేల్చండి” అని రాష్ట భీజెపి నాయకులు కేంద్ర 
ప్రభుత్వాన్ని నిలదీయాల న్నారు. రాష్ట్ర హక్కుల కోసం 


పోరాడాలని ఆయన బీజేపి నాయకులకు 
పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, 
చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం 

హేందర్‌రెడ్డి, పీవీ వాణీదేవి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, 
బొగ్గారపు దయానంద్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పట్నం 
సునితారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 
సోమేశ్‌కుమార్‌, వికారాబాద్‌, పరిగి, తాండూరు, 
కొడంగల్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కొప్పుల 

హేశ్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, 
కాలె యాదయ్య, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌, 
బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద పటేల్‌, డీసీసీబీ చైర్మన్‌ 
బుయ్యని మనోహర్‌రెడ్డి, పర్యాటక అభివఅద్ధి సంస్థ 
ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, జడ్సీ వైస్‌ "ఛైర్మన్‌ 
బీ. విజయ్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ స సంస్థ ఛైర్మన్‌ 
మురళీకఅప్ట, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ కృష్ణారెడ్డి, 
వికారాబాద్‌, తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లు 
మంజుల, స్వప్న పరిమళ్‌, ప్రజాప్రతినిధులు 
తదితరులు పాల్గొన్నారు. 


96 18 e సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


ప్రజల్లో స్వాతంత్ర్య పోరాట స్పూర్తి నింపిన 


భారత స్వాతంత్ర్య 


6 106 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 8 నుండి 22 
వరకు రెండు వారాల పాటు నిర్వహించిన స్వతంత్ర 
భారత వజ్రోత్సవాలు ప్రజల్లో స్వాతంత్రోద్యమ 
స్ఫూర్తిని నింపే విధంగా జరిగాయి. పక్షం రోజులు 
జరిగిన ఈ వజ్రోత్సవాల్లో ప్రజల ఇండ్ల పైన, 
కార్యాలయాలపైన ఎగురవేయడానికి కోటి 20 లక్షల 
జెండాల పంపిణీ కార్యక్రమం, రాష్ట్రంలోని అన్ని 
ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్యాలయ భవనాలు, చారిత్రక 
ప్రదేశాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో 
అలంకరించడం, సామూహిక జాతీయ గీతాలాపన, 
సాంస్కృతిక కార్యక్రమాలు, గాందీ సినిమా 
ప్రదర్శనలు, ప్రత్యేక హరితహారం ద్వారా మొక్కలు 
నాటే కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి 
సమ్మేళనాలు, పుస్తక ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్‌ 
వంటి అనేక కార్యక్రమాలు ప్రజల్లో అలనాటి 
స్వాతంత్ర్య పోరాట పటిమను పాదుకొలిపాయి. 
పరాయి పాలన నుంచి విముక్తం చేయడానికి నాటి 
మహానుబావులు ఎందరో బలిదానాలు చేసిన తీరు, 
ఇప్పుడు మనమనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎందరి 
త్యాగాలతో సాధ్యమైందో ఇప్పటి తరానికి కళ్ళకు 
కట్టినట్లు చూపించే విధంగా (ప్రభుత్వం 
కార్యక్రమాలను నిర్వహించింది. ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సీఎస్‌ 
సోమేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు 
ఈ _వట్రోత్సవాలను  ద్విగిణీకృతోత్సాహంతో 
నిర్వహించి విజయవంతం చేశాయి. 


రాష్ట్రంలో వజ్రోత్సవాలను విజయవంతం చేయ 
డానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీ కే.కేశవరావు 
ఛైర్మన్‌గా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. 
కే.కేశవరావు ఆధ్వర్యంలో కార్యక్రమాల రూపకల్పన 
జరిగి విజయవంతంగా నిర్వహించబడ్డాయి. 


మహాత్ముని వారిలో 
ముందుకు సాగాలి : సీఎం కేసీఆర్‌ 
ప్రపంచానికే స్ఫూర్తి (ప్రదాతగా నిలిచి, 
మహాత్మునిగా పేరు తెచ్చుకున్న గాంధీని ఆదర్శంగా 
తీసుకుని మనమంతా ముందుకు సాగాలని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ 
ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించిన స్వతంత్ర 


భారత వజ్రోత్సవాలను సీఎం నగరంలోని హెచ్‌ఐసీసీలో ప్రారంభించారు. 
మొదట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తిని 
పెంపొందించే వివిధ కళారూపాల ప్రదర్శనను తిలకించారు. తరువాత 
ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప 
వ్యక్తులు మహాత్మాగాంధీని తమకు ఆదర్శంగా ప్రకటించుకున్నారని 
అన్నారు. గాంధీజీ స్వతంత్ర సముపార్దన సారథి మాత్రమే కాదు. యావత్‌ 
ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతి దూత, 
విశ్వమానవుదని కొనియాదారు. 

తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న కాలంలో... ఆనాటి అమెరికా 
అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌కు వచ్చారని, ఢిల్లీలో పార్లమెంట్‌ 
సంయుక్త సమావేశంలో (ప్రసంగించారని తెలిపారు. ఆ ప్రసంగంలో 
ఆయన చెప్పిన మాటలకు భారతీయుల గుండెలు పులకించి పోయా 
యన్నారు. వ్యక్తిగా తాను కూడా చాలా గర్వపడ్డానని తెలిపారు. “గాంధీ 
కనుక ఈ ప్రపంచంలో పుట్టి ఉండకపోతే... ఒబామా అనే నేను అమెరికా 
అధ్యక్షుడిని అయ్యెవాడినే కాదు” అని ఒబామా పేర్మొన్నాడని తెలిపారు. 


వ | 

"Tu - న్న చ 

జీ h wee క 

న్ని | న్‌ తలల! 

అతనే కాకుండా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మహాత్మాగాంధీ లాంటి 
ఒక వ్యక్తి రక్త మాంసాలతో పుట్టి ఈ భూమ్మీద నడయాడతాడని 
అనుకోలేదంటూ.. వ్యాఖ్యానించారని, మార్జిన్‌ లూథర్‌ కింగ్‌ ‘జీసెస్‌ నాకు 
జీవిత సందేశాన్నిస్తే.. గాంధీ దాన్ని ఆచరణలో చూపారని 
కొనియాడారని, దక్షిణాఫ్రికాలో రెండున్నర దశాబ్దాలకు పైగా తాను 
జరిపిన పోరాటానికి స్ఫూర్తి ప్రదాత మహాత్మాగాంధీ అని నెల్సన్‌ మండేలా 
పేర్కొన్నాడని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలియచేశారు. అందుకే గాంధీ 
విశ్వమానవుడయ్యారని, ఆ విశ్వమానవుడిని కన్న గడ్డ నా భరతజాతి. 
అటువంటి జాతికి వారసులం మనమందరం అని గర్వపడాల్సిన రోజు 
ఇదని సీఎం పేర్కొన్నారు. “స్వేచ్చా వాయువులు పీల్పాలనే కాంక్షతో.. 


6 90 © సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


గొప్ప పేరున్న బారిష్టర్‌గా ఉండి, చాలా 
సంపాదించుకోగలిగే అవకాశాలు ఉన్నప్పటికీ... 
మహాత్మాగాంధీ దేశ స్వాతంత్ర్య సమరానికి నాయకత్వం 
వహించడానికి నడుం కట్టి, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు 
వ్యతిరేకంగా పోరాటం జరిపాడని, అదే స్ఫూర్తితో తన 
జాతి విముక్తి కోసం పోరాడేందుకు ఇక్కడికి వచ్చారని, 
భరతమాత కన్న గొప్ప బిడ్డ మహాత్మాగాంధీ అని 
ప్రశంసించారు. 

మహాత్ముడు ఏనాడైనా మహాత్ముడేనని, మహాత్ముడి 
దేశంగానే భారతదేశం ఉంటుందని నమ్మే వాళ్లలో నేనూ 
ఒకణ్ణి అని సీఎం పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో 
చౌటుప్పల్‌ దగ్గర ఎవరో ఓ రెడ్డిగారు మహాత్మాగాంధీకి 
గుడి కట్టించిన సందర్భాన్ని మనం చూశాం. బయటి 
దేశాలకు వెళ్లినప్పుడు ఐయామ్‌ ఫ్రం ఇండియా” అని 
అంటే.., ఆర్‌ యూ (ఫ్రం గాంధీస్‌ కంట్రీ, ది గ్రేట్‌ మ్యాన్స్‌ 
కంట్రీ” అని ప్రశంసిస్తుంటే గర్వ పడతామని 
ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

అంతటి గొప్ప వ్యక్తి, విశ్వమానవుడైన 
మహాత్ముడిని ఈ మధ్య కాలంలో కొందరు 
కించపరిచే వ్యాఖ్యలు చేయడం 
దురదృష్టకరమన్నారు. తాను ప్రాథమిక 
పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచి నేటి 
వరకు వందలు, వేల సందర్భాల్లో “స్వతంత్ర 
భారత్‌కీ జై.. మహాత్మాగాంధీకీ జై అని 
నినాదం చేసినామని, కోటానుకోట్ల మంది 
ప్రజలు గాంధీ పటాన్ని నెత్తిన పెట్టుకొని 
ఊరేగిన దేశం ఇదని పేర్కొన్నారు. జాతిపితగా 
మనమే బిరుదాంకితుడిని చేసుకొన్న గొప్ప 
మానవతావాదిని మనమే కించపరచడం 
వాంఛనీయం కాదన్నారు. ప్రపంచంలో ఏ 
జాతి కూడా తన చరిత్రను తానే మలినం 
చేసుకోదని, అటువంటి వెకిలి, మకిలి 
ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా మనమంతా 
ఏకోన్ముఖంగా ఖండించాలని, మన మహాత్ముడి కీర్తిని 
మరింత విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. 
ప్రశాంతంగా ఉన్న భారత జాతిని చీల్చేందుకు 
జరుగుతున్న కుట్రలను ఐక్య కంఠంతో 


నిలువరించాలన్నారు. ఆ దుష్ట ప్రయత్నాల నుంచి దేశాన్ని 
కాపాడుకోవాలని దేశ ప్రజలను కోరారు. 

ఎన్నో ప్రయాసలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో 
కష్టాలకు ఓర్చి ఈనాడు మనం అనుభవిస్తున్న భారతదేశం 
మనకు అందించబడిందని, ఒక కూర్చు వెనుక ఎంత 
ప్రయాస ఉంటదో, ఎన్ని త్యాగాలు ఉంటాయో, ఎన్ని 


రకాల ఇబ్బందులు ఉంటాయో గాంధీ సినిమాలో చూపించారని అన్నారు. 
అందుకే ఈ వజ్రోత్సవాల్లో విద్యార్థులకు ఆ సినిమాలు ఉచితంగా 
ప్రదర్శించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆ సినిమాలో బ్రిటిష్‌ 
ముష్కరులు... అందరినీ సమాధి చేసే పరిస్థితి ఉంటది. మీరు 'రుంద్‌కే 
రుండ్‌ ఏక్‌ తరహ్‌ మత్‌ జావో” అని చెపుతారు. రఘుండ్‌ అంటే (గ్రూప్‌.. 


అంతా ఒక్కదిక్కు పోకండి.. “నలుదిక్కులా పొమ్మన్నా కూడా మేం భపపమన। 


గుండుకు ఎదురుగా గుండెను పెట్టి పోరాడిన 
జలియాన్‌వాలాబాగ్‌ ఉదంతం చూశామన్నారు. 

“చంపండిరా ఇంకా ఎంతమందిని 
చంపుతరో.. ఎంతమందిమైనా చస్తాం కానీ మా 
స్వేచ్చా వాయువులు పీల్చే దాకా ఈ జెండా 
దించిబోమని వందేమాతరమంటూ నినదిస్తూ 
వేలమంది బిడ్డలు నేలకొరిగారని, భగత్‌సింగ్‌ 
లాంటి త్యాగధనులు స్వాతంత్ర్య పోరాటంలో 
అసువులు బాసారని అన్నారు. ఈ దేశ స్వేచ్చ 
కోసం, మన భవిష్యత్తు కోసం.. ఈ రోజు స్వేచ్చా 
వాయువులు పీల్చుకొంటూ రాజ్యాంగం నీడలో... 
చట్టాల పరిధిలో.. మనలను మనమే 
పరిపాలించుకొనే స్థితిని తీసుకువచ్చిన ఆనాటి 
స్వాతంత్ర్య చూఢుతలటికిడీ భారతీయుల 
తరఫున, తెలంగాణ తరఫున హృదయపూర్వక 
నివాళులు, జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. 

పేదరికం ఎంతవరకు దేశంలో ఉంటదో.. అప్పటివరకు ఆక్రందనలు, 
అలజడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. పేదరికాన్ని పూర్తిగా నాశనం 
చేస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుందని అన్నారు. 
ఈ వాస్తవాన్ని మనమందరం (గ్రహించాలన్నారు. ఆ దిశగా ప్రతిజ్ఞబూని 
కదలాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. 

కొన్ని ప్రతీప శక్తులు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసి మనం 
చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని 
పారదోలిన గడ్డ ఇదని పేర్కొన్నారు. మనలోపల ఏదైనా బ్లాక్‌షీప్‌ వస్తే దాన్ని 
తీసి పారేసే శక్తి ఈ దేశానికి ఉన్నదని బలంగా నమ్మే వాళ్లలో నేను 
ఒకడినన్నారు. భారతదేశంలో జాతిని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను 
ముక్త కంఠంతో ఖండించాలని ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా ఈ జాతిని, 
దేశాన్ని కచ్చితంగా కాపాడుకోవాలె. స్వాతంత్ర్య స్ఫూర్తిని, జరుగుతున్న 
అభివృద్ధిని మరింత ద్విగుణీకృతం చేసేలా ముందుకు పోవాలె. అవసరమైతే.. 
తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో వెళ్లి పనిచేయడానికి మనందరం కూడా 
సంసిద్దులం కావాలని పిలుపునిచ్చారు. 

అనేక సందర్భాల్లో ఇక్కడినుంచి అనేకమంది బిడ్డలు స్వతంత్ర్య పోరాటంలో 
పాల్గొన్నారన్నారు. మనవాళ్లకు చాలామందికి తెలియదు, ఉప్పు సత్యాగ్రహంలో 
మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతోపాటు వేల మంది 
తెలంగాణ యువకులు పాల్గొన్నారని తెలిపారు. ఇవేవీ ఇప్పటివాళ్లకు తెలియవు. 
మనమంతా అద్భుతమైన, ఉజ్వలమైన భారత నిర్మాణం వైపు పురోగమించాలి. 
ప్రపంచమంతా నేర్చుకొనేలా ముందుకు సాగాలి. అందుకు మీ అందరి కృషి 


6 91 e సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


దోహదపడాలి. ఈ స్వతంత్ర వజ్రోత్సవ దీప్తితో 
అడుగు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్‌, 
ఎంపీ కే.కేశవరావు స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్ర 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ 
య. ను. ఎంపీలు, ఎమ్మెల్యేలు, 


ఎమ్మెల్సీలు, రాష్టం నలుమూలల నుంచి వచ్చిన 
ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


జెండాల పంపిణీ కార్యక్రమం 


రాష్టం మొత్తంలో కోటి 20లక్షల జాతీయ 
జెండాలను పంపిణీ చేశారు. వాటిని ప్రజలు తమ 
ఇళ్ళపైన, వాహనాలకు, _ కార్యాలయాల పైన 
ఎగురవేశారు. దీనితో రాష్ట్రమంతా జాతీయ 
జెండాలతో రెపరెపలాడింది. ఈ పంపిణీ 
కార్యక్రమాన్ని ఉత్సావాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ 
కే.కేశవరావు, మంత్రి సబితారెడ్డి, సీఎస్‌ 
సోమేష్‌కుమార్‌తో కలిసి హేశ్వరంలో 
ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశవరావు 
మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనేది మూడక్షరాల మాట 
కాదని, ఎందరో మహనీయుల త్యాగ ఫలితమన్నారు. 
తెలంగాణ రాష్ట్ర సాధన కూడా మరో స్వాతంత్ర్య 
పోరాటం లాంటిదే అన్నారు. జాతిపిత 
మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలోనే 
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ముందుకు నడిపి 
విజయం సాధించారని కొనియాడారు. ఈ జెండాల 
పంపిణీ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల్లో మంత్రులు, 
అధికారులు, (ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. 


స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్మరించుకని ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనను 
నిర్వహించింది. ఈ ప్రదర్శనను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌లో 
ప్రారంభించారు. రాష్ట్రంలోని 546 సినిమా హాళ్ళద్వారా దాదాపు 22.37 లక్షలకు పైగా విద్యార్థులు గాంధీ సినిమాను ఉచితంగా చూశారు. 
ఇంత పెద్ద స్థాయిలో ఉచితంగా సినిమా ప్రదర్శించడం దేశంలోనే ఇది మొదటిసారి. గాంధీ సినిమా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుండి 
అద్భుతమైన స్పందన రావడంతో, ఛత్తీస్‌ఘఢ్‌, రాజస్ధాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట ప్రభుత్వాలు గాంధీ చిత్రప్రదర్శన ఏర్పాటు చేసిన తీరుపై 
రాష్ట ప్రభుత్వ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నేటి తరం పిల్లలను స్వాతంత్ర్య 
పోరాటంపై చైతన్యవంతం చేసేందుకు, జాతిపిత మహాత్మాగాంధీ బయోపిక్‌ను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు 
అధికారులను ఆదేశించగా, తెలంగాణ ప్రభుత్వం గాంధీ సినిమా ఉచిత ప్రదర్శనను ప్రారంభించింది. ఆగష్టు 09 నుండి 11 వరకు, 
ఆగస్టు 16 నుండి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 546 థియేటర్లలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.15 గంటల వరకు 
ప్రదర్శించారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో ప్రదర్శించబడింది. రోజుకు 2.50 లక్షల మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని 
చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 22.37 లక్షల మంది స్కూలుకు వెళ్లే 
పిల్లలు సినిమా చూశారు. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జాతిపిత జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన గాంధీ 
చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 


త TN భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్మరించుకొని ఆగష్టు 8 నుంచి 22వ తేదీ వరకు 15 


న - రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార 
| ™ సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్‌ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. 
ప్రధానంగా హైదరాబాద్‌ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అన్ని ప్రభుత్వ 
కార్యాలయాలను వినూత్నంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల 
సందర్భంగా హైదరాబాద్‌ తోపాటు రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొనాలని రాష్ట్ర 
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపు మేరకు తమ తమ కార్యాలయాలు, వ్యాపార 
సంస్థలను స్వచ్చందంగా అలకరించుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని చార్మినార్‌, మొజాంజాహీ 
మార్కెట్‌, కాచిగూడ, సికిందరాద్‌ రైల్వే స్టేషన్‌లు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, అసెంబ్లీ, హైకోర్ట్‌ 
వీఆర్మేఆర్‌ భవనం, జీహెచ్‌ఎంసీ, సీడీఎంఏ కార్యాలయ భవనాలపై చేసిన విద్యుద్దీపాల అలంకరణ 
(ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నగరంలోని అనేక మాల్స్‌ వినూత్న రీతిలో 
అలంకరించారు. వీటితోపాటు, సుప్రసిద్ధ రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి లాంటి అనేక 
దేవాలయాలను కూడా ఆకట్టుకునేలా అలంకరించారు. 


© 99 © సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


సామూహిక జాతీయగీతాలాపన - ఆబిడ్స్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ 

ఈ వేడుకలలో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన (జాతీయ 
గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 
16న నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక 
మున్సిపల్‌ వార్డులు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్‌ జంక్షన్లు, 
పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, 
మార్కెట్‌ స్థలాలలో 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ 
గీతాన్ని ఆలపించారు. సంబంధిత గ్రామ పంచాయతీలలో, స్థానిక మున్సిపల్‌ 
వార్డులు, ట్రాఫిక్‌ జంక్షన్‌లలో సామూహిక గానం కోసం ప్రజలు గుమిగూడే 
ప్రదేశాలలో ఏర్పాట్లు చేశారు. రాష్టం మొత్తంలో 95.28 లక్షల మంది 
సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. 


ఆబిడ్స్‌ కూడలిలో జాతీయగీతాలాపన చేసిన సీఎం కేసీఆర్‌ 


సామూహిక జాతీయ గీతాలాపనలో సీఎం కేసీఆర్‌ స్వయంగా పాల్గొన్నారు. 
భాగ్యనగరంలోని అబిడ్స్‌ కూడలిలో ఆయన పాల్గొని జాతీయగీతాన్ని 
ఆలపించారు. ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనడంతో ప్రజలు కూడా ఎంతో 
ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉన్నట్లుగా ఆగిపోయి 
జాతీయగీతాన్ని ఆలపించారు. యావత్‌ రాష్ట్రంలో ఒకేసారి జాతీయగీతాన్ని 
ఆలపించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. 


ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో దేశభక్తిని పెంపొందించే 
సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు జరిగాయి. నగరంలోని 75 
పార్కుల్లో వజ్రోత్సవ సంగీత విభావరి నిర్వహించారు. ఎల్‌.బి. స్టేడియంలో 
ప్రత్యేక పుస్తక ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 
అధికారులు, ఉద్యోగులు, ప్రజలు నిర్వహించిన 1462 ఫ్రీడమ్‌ రన్‌లలో 
దాదాపు 5లక్షల మంది పాల్గొన్నారు. 18,605 ఫ్రీడమ్‌ ర్యాలీల్లో 18 లక్షల 
మంది పాల్గొన్నారు. రాష్ట్రమంతటా ముగ్గుల పోటీలు, రక్తదాన శిబిరాలు, 
ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 


రవీంద్ర భారతిలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి 
కే. చంద్రశేఖరరావు పిలుపు మేరకు స్ఫూర్తిమంతంగా నిర్వహించింది. ఊరు, 
వాడా అన్న తేడా లేకుండా అన్ని చోట్ల గడప, గడపన త్రివర్ణ పతాకం 
రెపరెపలాడింది. మన జాతీయ పండగను దేశభక్తిపూర్వకంగా 15 రోజుల 
పాటు ఆనంద సందోహాల మధ్య తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 
స్వతంత్ర్య సమరయోధులు, మహనీయులు, వారి త్యాగాలు, పోరాట ఫలాలు 
నేటి తరానికి అందేలా, వాటి స్ఫూర్తి అర్థమయ్యేలా, దేశభక్తిని పెంపొందించేలా 
వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక, వకృత్వ పోటీలు, కవితా 
పోటీలు, సమ్మేళనాలు, సాహిత్య, సామాజిక నృత్య కార్యక్రమాలు, పుస్తక 
ప్రదర్శనలు, సదస్సులు, చిత్రలేఖనం, ఛాయాచిత్ర ప్రదర్శనలు, క్రీడలు, 
మొక్కలు నాటడం, జాతీయ జెండాను ఎగురవేయడం లాంటి కార్యక్రమాలతో 
దేశభక్తి మరింత ద్విగుణీకృతం చేసే విధంగా 75 వసంతాల వజ్రోత్సవ స్పూర్తి 


© ౧౩ సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


వెలుగులను అందించే విధంగా ఘనంగా 
నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో, 
నృత్యాలతో, దేశభక్తి గీతాలాపనలతో రవీంధ్రభారతి 
వేదిక కళకళలాడింది. స్వతంత్ర్య స్ఫూర్తిని రేపటి 
తరానికి అందించే విధంగా జరిగిన కార్యక్రమాలు 
ఆబాల గోపాలాన్ని ఆధ్యంతం అలరింపచేశాయి. 

మహాత్మాగాంధీ సత్యం, అహింసా మార్గాలను 
నేటి యువతరం వద్దకు తీసుకెళ్ళే విధంగా 
ఎల్‌. బి. స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన 
ఆకట్టుకుంది. తెలంగాణ సాహిత్య అకాడమీతో సహా 
పలు పుస్తక ప్రచురణ సంస్థలు వాటి ప్రచురణలను 
అందుబాటులో ఉంచారు. ఈ పుస్తక ప్రదర్శనను 
తిలకించిన పుస్తక ప్రియులు, యువకులు 
సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా 
రవీంధ్రభారతి వేదికగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు 
జరిగాయి. గురు కళాకృష్ణ బృందం, 75మంది 
పేరిణి నృత్య కళాకారులతో చేసిన వందేమాతరం 
నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. పిడమర్తి 
క్రాంతి బృందం, రాఘవరాజ్‌ మంగళ్‌భట్‌ బృందాలు 
స్వాతంత్ర్య సమర స్ఫూర్తిని పెంపొందించే విధంగా 
చేసిన నృత్యం ఆకట్టుకుంది. పద్మశ్రీ ఆనంద శంకర్‌ 
జయంత్‌ బృందంచే విశ్వకవి రవీంద్రుని గీతాలలోని 
దేశభక్తి అంశాలతో కావ్యాంజలి నృత్య నీరాజనం 
సమర్పించారు. అదేవిధంగా సాహిత్య అకాడమి 
సారధ్యంలో జరిగిన కవిసమ్మేళనం సాహితీ 
ప్రియులను ఆకట్టుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు 
రామాచారి శిష్య బృందంచే, పుణ్యభూమి మనదేశం 
నమోనమామి అన్న పాటల కార్యక్రమం రసజ్ఞలైన 
ప్రేక్షకులను అలరించింది. అలాగే భారతమాతకు 
జేజేలు, సుశీల, ఎస్పీ శైలజ సారధ్యంలో బిసీ దేశభక్తి 
గీతాలాపన ఆకట్టుకుంది. సారేజహాసె అచ్చా 
హిందూసితా హమార సంగీత, నృత్యాలను ప్రభుత్వ, 
సంగీత నృత్య కళాకారులు, ఉపాధ్యాయులు, 
విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. 

ఎల్‌బి. స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో 
ప్రముఖ నృత్యకారిణి దీపికారెడ్డి ఆధ్వర్యంలో 
వ(జ్రభారతి రూపకల్పన, రూన్సీలక్ష్మీబాయి వీరోచిత 
పోరాట దృశ్యాలు స్వాతంత్ర పోరాట సన్నివేశాలతో 


(బ్రిటిష్‌వారి అరాచకాలు తెలిపే నృత్యాలు 


కళాకారులు కళ్ళకు కట్టినట్లుగా పాత్రల్లో లీనమై 
చక్కగా ప్రదర్శించారు. వార్సీ బ్రదర్స్‌ అందించిన 
కవ్వాలీ రసజ్ఞాలను మంత్రముగ్ధులను చేసింది. 


అదేవిధంగా ప్రముఖ స్వర మాంత్రికుడు శంకర్‌ మహదేవన్‌ తనదైన 
రీతిలో భక్తి, దేశభక్తి గీతాలను ఆలపించి అశేష (ప్రజానీకాన్ని 
ఓలలాడించాడు. 

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా, కేంద్ర సమాచార, 
ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యునికేషన్స్‌ 
హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పారామంలో ఛాయాచిత్ర 
ప్రదర్శన ఏర్పాటు జరిగింది. భారత స్వాతంత్రోద్యమం, హైదరాబాద్‌ 
సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర్య 
సమరయోధులకు సంబంధించిన విశేషాలతో కూడిన చిత్రాలు 
ప్రదర్శించడం జరిగింది. ఇందులో కుమ్రంభీం, చాకలి ఐలమ్మ, అల్లూరి 
సీతారామరాజు, స్వామి రామానంద తీర్థ టంగుటూరి ప్రకాశం పంతులు 
తదితర పోరాట యోధుల, స్వాతంత్ర్య సమర యోధుల ఛాయా చిత్రాలను 
50కి పైగా ప్రదర్శించారు. ఆ తరం యోధుల గురించి తెలుసుకుని నేటి 
యువత స్ఫూర్తి పొందాలని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ సౌత్‌జోన్‌ ఎస్‌. 
వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. 

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కవిసమ్మేళనం 
ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని అడిషినల్‌ కమీషనర్‌ 
మహాత్మాగాంధి చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి వెలిగించి 
ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న కవులు దేశభక్తి ఉప్పొంగేలా 
మువ్వన్నెల జెండా గొప్పతనాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలాల 
ను కవితా రూపంలో ఆలపించి కవితా ప్రతిభను చూపి ఆకట్టుకున్నారు. 


అనాధ శరణాలయాలు, ఆసుపత్రులలో పండ్లు, స్వీట్ల పంపిణీ 
భారత స్వతంత్ర వట్రోత్సవాలలో భాగంగా 19వ తేదీన రాష్ట 
వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండు, స్వీట్లు పంపిణి చేశారు. సీఎస్‌ 
సోమేష్‌కుమార్‌ ( అమీర్‌పేట్‌ సమీపంలోని శిశు విహార్‌లో పిల్లలకు పండ్లు, 
స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాధ 
శరణాలయాలు, ఆసుపత్రులలో ఉండే వారికి పండ్లు, స్వీట్లు పంచడం 
ద్వారా వారిలో ఒక మానసిక స్థైర్యాన్ని కలుగచేయడంతోపాటు వారిలో 
స్వతంత్ర స్ఫూర్తిని కలిగించేందుకు దోహద పడుతుందని తెలిపారు. 
శిశు విహార్‌లో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్లి వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ 
చేశారు. శిశువిహార్‌లో ఉంటున్న అవిభక్త కవలలు వీణా, వాణిలను కలసి 
వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. దివ్యాంగులు, బాల బాలికలు 
ప్రదర్శించిన ఫాన్సీ డ్రెస్‌ పోటీలు, పాడిన పాటలను తిలకించారు. 


విజయవంతమైన ప్రత్యేక హరితహారం 
వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక హరితహారం 
కార్యక్రమం విజయవంతమైంది. ఆగష్టు 21న నిర్వహించిన 


హరితహారంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు పలువురు 
మంత్రులు, (ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 18,963 
ప్రాంతాలలో ప్రజలు 37,66,963 మొక్కలు నాటారు. 

రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 88 శాతానికి 
పెంచుకునే లక్ష్యంతో హరితహారం కార్యక్రమం రాష్ట ప్రభుత్వం చేపట్టింది. 


° 94 © సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం 7.6 శాతం 
పెరిగింది. ఈ పెంపుదలతో ఇప్పటి వరకు ఆ విస్తీర్ణత 
31.6 శాతానికి చేరింది. రానున్న రోజుల్లో పచ్చదనం 
పెరిగి ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రంగా శోభిల్లనున్నది. 
అడవులను రక్షించాలి... పచ్చదనం పెంచాలి... అనే 
ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు 
రాష్ట్రవ్యాప్తంగా “హరితహారం” కార్యక్రమానికి (శ్రీకారం 
చుట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట 
వ్యాప్తంగా ఇప్పటివరకు 264 కోట్ల మొక్కలు నాటారు. 
ఎనిమిదవ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని 
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. స్వతంత్ర భారత 
వజోత్సవాలను పురస్మరించుకుని ప్రత్యేకంగా చేపట్టిన 
ఈ కార్యక్రమం వల్ల లక్ష్యానికి మరింత చేరువైంది. 

అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారులు 
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ 
నేలంతా పులకరించే విధంగా పల్లెలు, పట్టణాలు, 
సామూహిక ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, 
సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు 
నాటారు. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా కూడా 
చర్యలు తీసుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అటవీ 
సంరక్షణ, పునరుజ్జీవ చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం, 
పర్యావరణం పరిఢవిల్లుతున్నది. ప్రభుత్వం చేపట్టిన 
హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండంతో 
దేశంలోనే తెలంగాణ రాష్టం ఆదర్శరాష్టంగా నిలిచింది. 
ఇతర రాహ్షైాల అధికారులు ఈ హరితహారం కార్యక్రమం 
వివరాలను అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అటవీ 
సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం 
ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా ఉన్నది. రాష్ట్రంలో 
పచ్చదనం పెరిగి పర్యావరణం సమతుల్యం కావడానికి 
ఈ హరితహారం కార్యక్రమం ఎంతో దోహదపడనున్నది. 


గాంధేయవాదమే తెలంగాణను సాధించింది 
వజ్రోత్సవ ముగింపుసభలో సీఎం కేసీఆర్‌ 
గాంధేయ వాదమే తెలంగాణను సాధించిందని, 
గాంధీ అనుసరించిన శాంతి, అహింస, సౌభ్రాతృత్వ 
భావనల కొనసాగింపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. గాంధీ 
బాటలోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి, 
రాహ్షాన్ని సాధించుకున్నామన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య 
ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ... నాటి 
అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ... “స్వతంత్ర 
భారత వజ్రోత్సవ ద్విసప్తాహం” ముగింపు వేడుకలు 


హైదరాబాద్‌లోని ఎల్‌బీ. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. 
ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించి, నివాళులు 
అర్చించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. 
ఆ తరువాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం 
ముఖ్యమంత్రి ప్రసంగించారు. 

స్వతంత్ర భారత వజ్రోత్సవాల అపురూప ఘట్టాన్ని ఘనంగా జరుపుకోవడం 
సంతోషంగా ఉందన్నారు. పదిహేను రోజులపాటు తెలంగాణ నిర్వహించిన 
తీరు యావత్‌ దేశాన్ని ఆకర్షించిందని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 
వజ్రోత్సవాలు నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చి 75 
ఏండ్లయినా.. దేశం అనుకున్నంతగా పురోగమించలేదని ఆవేదన వ్యక్తం 
చేశారు. విద్వేష శక్తులు కులం, మతం పేరుతో దేశ ప్రజల మనసులను 
కలుషితం చేస్తున్నాయని బాధను వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తూ మౌనం 
వహించడం సరికాదన్నారు. మేధావి వర్గం అర్థమైనా, అర్ధంకానట్లు 
వ్యవహరిస్తున్నారని అన్నారు. అద్భుతమైన ప్రకృతి సంపద, మానవ వనరులు 
మనకు ఉన్నాయన్నారు. పేద, ధనిక, కులం, మతం తేడా లేకుండా దేశాన్ని 
ముందుకు తీసుకెళ్లాల్సిన తరుణం ఆసన్నమైందని యువతకు పిలుపునిచ్చారు. 
సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని కోరారు. గాంధీ గురించి 
కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారని, గాంధీ గురించి ప్రపంచమే 
గొప్పగా చెబుతుందని, అలాంటపుడు ఈ అల్పుల మాటలు ఎంత? అని 
వ్యాఖ్యానించారు. 

గాంధీ సినిమాను 22.37 లక్షలమందికి పైగా పిల్లలు చూశారని, నాకెంతో 
గర్వంగా, సంతోషంగా ఉన్నదని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. సినిమా 
చూసిన విద్యార్థుల్లో 10శాతం పిల్లలు గాంధీని ఆదర్శంగా తీసుకున్నా దేశం 
ఎంతో పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య స్ఫూర్తి 
గురించి ఈతరం పిల్లలకు తెలియాలనే ఈ సినిమాను చూపించామని 
పేర్కొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో దాదాపు కోటి 
మందికి పైగా ఒకేసారి పాల్గొని విజయవంతం చేశారని సంతృప్తి వ్యక్తం 
చేశారు. 

ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యులు 
కేశవరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌ 
కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డిలతో సహా, భాగస్వాములైన జిల్లా కలెక్టర్లను, 
అన్నిశాఖల అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ 
అభినందించారు. 


6 95 © సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


రాష్ట్ర ప్రజల్లో స్వతంత్ర పోరాట స్ఫూర్తిని 
కలిగించిన వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు 
- సీ.ఎస్‌ సోమేళ్‌ కుమార్‌ 


అంతకు ముందు 
రాష్ట్ర ప్రభుత్వ 
ప్రధాన కార్యదర్శి 
సీ ఎస్‌. సోమేష్‌ 
కుమార్‌ 
మాట్లాడుతూ రాష్ట్ర 
ప్రజల్లో 
స్వాతంత్రోద్యమ 
స్ఫూర్తి నింపేందుకై 
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా 
రూపొందించి అమలు చేసిన స్వతంత్ర భారత 
వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాలు విజయవంతమ 
య్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో 
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, (ప్రతీ 
విద్యార్థి, ఉద్యోగి, యువకులతోపాటు అన్ని 
వర్గాలకు చెందిన ప్రజలు తమ ఇంటి పండగలా 
భావించి మమేకమయ్యారని అన్నారు. వేడుకల 
ముగింపు కార్యక్రమంలో సీ.ఎస్‌ ద్విసప్తాహ 
వేడుకల నివేదిక సమర్పించారు. 

దేశంలో మరెక్కడా లేని విధంగా, తెలంగాణ 
రాష్ట్ర వ్యాప్తంగా 546 సినిమా హాళ్లలో గాంధీ 
సినిమాను చూపించడం ఒక చారిత్రకమని, ఈ 
సినిమాను దాదాపు 22.37 లక్షల విద్యార్థులు 
చూశారని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో గాంధీ 
సినిమాను విద్యార్థులకు చూపించడంపట్ల దేశంలోని 
అనేక రాష్ట్రాల అధికారులు తమకు ఫోన్‌ చేసి 
అడిగారని వెల్లడించారు. అన్ని మండల 


కేంద్రాలతోపాటు అన్ని నగరాలలో నిర్వహించిన 
1462 ఫ్రీడమ్‌ రన్‌ లలో దాదాపు 5 లక్షల మంది 
పాల్గొన్నారని అన్నారు. ఎంప్లాయిస్‌తో 13,605 


rw 


war bat 


ఫ్రీడమ్‌ ర్యాలీలు నిర్వహించగా వీటిలో18 లక్షల మంది పాల్గొన్నారని 
చెప్పారు. 

రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు దాదాపు 1.20 కోట్ల జాతీయ 
పతాకాలను ఉచితంగా అందచేశామని తెలిపారు. ప్రతీ ఇంటిపై 
ఎగురవేసిన ఈ జెండాలన్నీ మన రాష్ట్రంలో తయారు కావడం 
సంతోషకరం అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హరిత 
హారం 18,968 లోకేషన్‌లలో 37,66,963 మొక్కలు నాటడం 
జరిగిందని పేర్కొన్నారు. 

అబిడ్స్‌లోని నెహ్రూ చౌరస్తాలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్లొని.. 
ఈనెల 16న, నిర్దేశిత ఉదయం 11.30 గంటలకు సామూహిక 
జాతీయ గీతాలాపన చేసి జాతికి స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిల్పారని, 
ఇదే సమయానికి మొత్తం రాష్ట్రంలో 95.28 లక్షలమంది సామూహిక 
గీతాలాపన చేశారని తెలిపారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 
ఎల్బీ స్టేడియంలో స్వాతంత్ర్య స్ఫూర్తిని తెలిపే ప్రత్యేక పుస్తక ప్రదర్శన 
నిర్వహించామన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు సంయుక్తంగా 
ఆగష్టు 21 వ తేదీన గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని 75 పార్కుల్లో 
వజ్రోత్సవ సంగీత విభావరి నిర్వహించినట్టు సీ.ఎస్‌ వివరించారు. 
సాంస్కృతిక శాఖ ద్వారా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు, 
కవి సమ్మేళనం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాల 
వల్ల రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో భారత స్వతంత్ర 
పోరాట స్ఫూర్తి కల్గిందని వివరించారు. 

ఈ ముగింపు వేడుకల్లో శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా 
సుఖేందర్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట 
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర 
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన 
ప్రముఖులు హాజరయ్యారు. 


స్వతంత్ర భారత స్వర్ణోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా 
ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు 
ఆహుతులను ఆకట్టుకున్నాయి. సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌ 
పద్మశ్రీ దీపికా రెడ్డి శిష్య బృందంచే భారత స్వాతంత్రోద్యమ ఘట్టాలను 
తెలిపే శాస్త్రీయ నృత్యం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాదుకు 


© 96 © సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


చెందిన ప్రముఖ ఖవ్వాలి కళాకారులు వార్సీ బ్రదర్స్‌ ఖవ్వాలి, పద్మశ్రీ శంకర్‌ 
మహదేవన్‌ సంగీత విభావరి సమావేశానికి హాజరైన వారిలో హుషారు 
నింపాయి. ముందుగా ప్రారంభ కార్యక్రమంలో దీపికా రెడ్డి శిష్య బృందంచే 
స్వాతంత్రోద్యమ పోరాట ఘట్టాలను తెలుపుతూ అద్భుతమైన నృత్య ప్రదర్శన 
చేశారు. ర్లూన్సీ లక్ష్మీబాయి పోరాటం, బ్రిటీష్‌ అధికారి డల్తాసీ అరాచకాలు, 
మొదటి సిపాయిల తిరుగుబాటు, తెలంగాణలో స్వతంత్ర ఉద్యమ పోరాటాలను 
తెలిపే సంఘటనలను ఈ శాస్త్రీయ నృత్యంలో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారు. 
అనంతరం ప్రముఖ ఖవ్వాలి సోదరుల బృందంచే దేశభక్తి, జాతీయ సమైఖ్యత 
పూరిత కవ్వాల్స్‌ ఆలపించారు. లెహరాయియాహై తిరంగా అనే కవ్వాల్‌తో 
ప్రారంభించి, సారాజహాసే అచ్చా, హిందూ సీతా హమారా అనే పాటను 
కవ్వాల్‌ రూపంలో అద్భుతంగా ఆలపించి సభను ఉర్రూతలూగించారు. 
హిందూ, ముస్లీమ్‌, క్రిష్టియన్‌ భాయి భాయి అంటూ దేశ సమైక్యతను తెలిపే 
కవ్వాల్‌ను అద్భుతంగా ఆలపించారు. అనంతరం, జాతీయ స్థాయిలో ప్రముఖ 
గాయకుడు శంకర్‌ మహదేవన్‌ గణేష్‌ స్తుతితో ప్రారంభించిన సంగీత 
విభావరిలో తెలుగు, హిందీలలో సూపర్‌ హిట్‌ అయిన పాటలను ఆలపించారు. 


స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు 
సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం అనిల్‌ కుమార్‌ రెడ్డి, భాగ్యరెడ్డి 
వర్మ వారసుడు, అంబేద్కరిస్టు అజయ్‌ గౌతమ్‌, కొమురం భీం వారసుడు 
కొమురం సోనేరావు, కల్నల్‌ సంతోష్‌ బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్‌, వెయ్యి 
ఎకరాలకు పైగా భూములను దానం చేసిన భూదాన్‌ రాంచంద్రారెడ్డి తనయుడు 
అరవింద్‌ రెడ్డి, హరితహారంలో లక్షలాది మొక్కలు నాటిన వనజీవి రామయ్య, 
రావెల్ల వెంకట్రామారావు తనయుడు రావెల్ల మాధవరావు, కామన్వెల్త్‌ (క్రీడల్లో 
పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజ, మహ్మద్‌ 
హుసాముద్దీన్‌, సంగీత దర్శకులు శంకర్‌ మహదేవన్‌, కె.ఎం.రాధాకృష్ణ, 
ప్రముఖ నాట్య కళాకారిణులు అలేఖ్య పుంజాల, వైష్ణవి విఘ్నేష్‌, సంగీత, 
నాటక అకాడమీ ఛైర్‌ పర్సన్‌ దీపికారెడ్డి, ఖవ్వాలీ నిర్వాహకులు వార్నీ బ్రదర్స్‌ 
తదితరులను ఘనంగా సన్మానించారు. 


6 97 © సెప్టెంబర్‌ 2029 
* తెలంగాణ 


96 96 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


= శభ 
క్‌ 


స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు 
సమావేశంలో సీఎం చేతుల 
మీదుగా సత్మరించబడిన 
కళాకారులు, క్రీడాకారులు, 
స్వాతంత్ర్య సమరయోధుల 
వారసులు 


అద్భుతంగా రాష్ట్రాభివ్న ృద్ది దృశ్యాలను 


లైక్‌ మనిపి ౦ంచిన కెమెరాలు 


రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని 
పురస్కరించుకుని ఫోటోగ్రఫీ పోటీలను అయిదు విభాగాలుగా విభజించి 
నిర్వహించడం జరిగింది. 1. బంగారు తెలంగాణా, 2.పల్లె, పట్టణ ప్రగతి, 
శి. ఉత్తమ వార్తా చిత్రం. 4.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదు- 
పాయాల అభివృద్ధి 5. స్కైలైన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ విభాగాలలో పోటీకి 
ప్రవేశాలను జూలై 9 న ఆహ్వానించారు. 

ఈ ప్రకటనకు స్పందించిన 96 మంది ఫోటోగ్రాఫర్‌లు మొత్తం 1200 ఫోటోలను 
పోటీలకు పంపడం జరిగింది. వీటన్నింటిని జె.ఎన్‌.టి.యు ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల రిటైర్డ్‌ 
అసోషియేట్‌ ప్రొఫెసర్‌ ఎం.నాగరాజ, సీనియర్‌ జర్నలిస్టు డా. గోవింద రాజు చక్రధర్‌, 
హిందూ దినపత్రిక మాజీ చీఫ్‌ ఫోటోగ్రాఫర్‌ హెచ్‌ సతీష్‌లు సభ్యులుగా ఏర్పడిన కమిటీ 
పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి రూ. 20,000, ద్వితీయ 
బహుమతి రూ. 15,000, తృతీయ బహుమతి 10,000, కన్స్ఫోలేషన్‌ బహుమతికి 
రూ. 5,000ల చొప్పున, మెమెంటో, సర్టిఫికెట్‌లను విజేతలకు అందజేయడం జరిగింది. 


విజేతలైన ఫోటోగ్రాఫర్లకు అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్‌లో అట్టహాసంగా 
జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు 
సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 
సోమేశ్‌ కుమార్‌, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక 
ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, 
రాష్ట ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ కూర్మాచలం అనీల్‌లు హాజరయ్యారు. 


6 99 e సెప్టెంబర్‌ 2029 
* తెలంగాణ 


న్‌? ఖ్‌ 
రాం 
ర EF 
"iy aT గ 


eg || 


రాక్‌: వ అ 


a ee) 


© 32 6 సెప్టెంబర్‌ 2022 


* తెలంగాణ 


పేదలందరికీ గౌరవప్రదంగా బతికే అవకాశం, భద్రతతో కూడిన 
భరోసానిస్తూ, సురక్షితమై జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ 
ప్రభుత్వం నవంబర్‌ 2014 నుండి “ఆసరా” పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టి 
విజయవంతంగా అమలు చేస్తోంది. ఆసరా పథకం ద్వారా వృద్దులు, 
దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవి -ఎయిడ్స్‌, ఫైలేరియా 
ప్రభావిత వ్యక్తులు (గ్రేడ్‌-2, 3) చేనేత, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులకు 
ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది. 

ఒకప్పుడు రూ. 75గా ఉండే పెన్షన్‌, తెలంగాణ వచ్చేనాటికి రూ.200 
మాత్రమే ఉందేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ నిధిని పెంచి, వికలాంగులకు 
నెలకు రూ.3,016, ఇతర అన్ని వర్గాలకు రూ.2,016 పెన్షన్‌గా ఇస్తున్నది. ఈ 
పెన్షన్లను కరోనా కష్టకాలం సహా, క్రమం తప్పకుండా, నెల నెలా నాలుగు 
విధాలుగా లబ్దిదారులకు అందిస్తున్నది. 45శాతం తపాలా శాఖ ద్వారా, 
55శాతం లబ్బిదారుని బయోమెట్రిక్‌ ప్రమాణీకరణ ద్వారా లబ్దిదారుల 089 
బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం ద్వారా పంపిణీ జరుగుతున్నది. శాశ్వతంగా 
దివ్యాంగులు, కుష్టువ్యాధి, ఫైలేరియా, హెచ్‌ఐవీ బాధితులకు పంచాయతీ 
కార్యదర్శి / బిల్‌ కలెక్టర్‌ ద్వారా మాన్యువల్‌ చెల్లింపు జరుగుతున్నది. 


రాష్ట్రంలో ఉన్న 6 వేల 906 మంది డయాలసిస్‌ బాధితులకు కూడా పెన్షన్లు 


, 
జ. 
htm 


= 


అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


ప్రతి మనిషి జీవితం మహిళ నుంచే మొదలవుతుంది. మహిళల చేతుల్లోనే 
మనుషులు సంస్మారవంతులుగా తీర్చదిద్దబడతారు. మహిళలపైనే మనుగడ 
ఆధారపడి ఉంది. కాబట్టి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం 
మహిళలకు పెద్ద పీట వేస్తున్నది. అనేక పథకాల్లో వారికి సమాన అవకాశాలు 
కల్పిస్తున్నది. అందులో భాగంగా పెన్షన్లలోనూ మహిళలకే ఎక్కువ మొత్తంలో 
పెన్షన్లు అందుతున్నాయి. మొత్తం పెన్నన్లలో మహిళలకు 69శాతం పెన్నన్లు 
అందుతున్నాయి. 


దేశ వ్యాప్తంగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నెంబర్‌ వన్‌ 
గా ఉంది. మనం నాలుగు అంకెల పెన్షన్లు ఇస్తుండగా, దేశంలోని కొన్ని 
రాష్ట్రాలు కేవలం రెండంకెల సంఖ్యను మించడం లేదు. దేశంలో కేంద్రం, ఇతర 
రాష్టాలకంటే మన రాష్ట్రం మన వృద్దులు, ఇతర పెన్షన్‌ దారులను సగౌరవంగా 
చూస్తున్నదనడానికి ఉదాహరణ. 


ప్రభుత్వం తాజాగా 65 ఏండ్ల వయో పరిమితిని 57 ఏండ్లకు కుదించింది. 
మీ సేవ ద్వారా 57 సంవత్సరాల వయస్సు గల అర్హులైన వారినుండి దరఖాస్తులు 
ఆహ్వానించబడ్డాయి. 14 ఆగస్టు 2021 నుండి 31 ఆగష్టు 2021 వరకు మొదటి 
విడత, 11 అక్టోబర్‌ నుండి 30 అక్టోబర్‌, 2021 వరకు 2వ విడత మొత్తం 
2 విడతలుగా మొత్తం 8 లక్షల 11 వేల 817 దరఖాస్తులు వచ్చాయి. ఇవే 
కాకుండా, అన్ని కేటగిరీల నుండి ఇప్పటికే వెరిఫై చేసిన ౩ లక్షల 87 వేల 846 
దరఖాస్తులు మంజూరు కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులను ఐటీ 
విభాగం పరిశీలించింది. ఈ పరిశీలన ప్రకారం దాదాపు 2 లక్షల వరకు అర్హత 
లేని వారి దరఖాస్తులున్నట్లుగా గుర్తించారు. ఇదేగాక 6 వేల 906 మంది 
డయాలసిస్‌ రోగులు కూడా కొత్త కేటగిరీగా పెన్షన్‌ ఇవ్వాలనే పరిశీలన ప్రభుత్వం 
వద్ద ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు 10లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం 
రూ.2,500 కోట్లు అవసరమవుతాయని ప్రాథమిక అంచనాను ప్రభుత్వం చేసింది. 


ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ల పై ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 9 వేల 255 


a= 


కోట్లు ఖర్చు జరుగుతుండగా, కొత్త పెన్షన్ల ద్వారా 1 వెయ్యి 416 కోట్ల అదనపు 
ఆర్థిక భారం పడుతున్నది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో hae 
728 కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈ మొత్తం పెన్నన్లలో 
6 లక్షల 66 వేల 558 వృద్ధాప్య, వితంతువులు మరియు వికలాంగులకు కేవలం 
రూ. 215 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. అయితే, తెలంగాణ 
ప్రభుత్వం పెన్నన్లను భారంగానో, అనవసర ఖర్చుగానోకాక, కరోనా సమయంలో 
కూడా తగ్గించకుండా, నిలిపివేయకుండా నిరంతరంగా ఇస్తున్నది. అంతేగాక, 
మానవీయ కోణంలో దీర్హకాలిక వ్యాధిగ్రస్థులకు కూడా 'పెన్నన్లు 


అందచేస్తుండటం కచ్చితంగా మానవీయ... మాననీయమే.! 


© 33 6 సెప్టెంబర్‌ 20D 
* తెలంగాణ 


భారతదేశం 75 ఏండ్ల వజ్రోత్సవాలను పూర్తి చేసుకుంటున్న 
నేపథ్యంలో.. 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రగతి భవన్‌లో 
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 
కె.చంద్రశేఖర రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ 
పతాకావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, 
పలువురు నాయకులు సీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 
ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌ నుంచి నేరుగా సికింద్రాబాద్‌ 
పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ అమర జవానుల సృతి 
చిహ్నం వద్ద సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి సమర్పించి 
నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో అమరులైన ఎందరో 
వీరుల త్యాగాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. 


అనంతరం సీఎం కేసీఆర్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి గోల్కొండ కోటకు 
చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, 
వివిధశాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు. 
ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనాన్ని 
స్వీకరించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేళ ముఖ్యమంత్రి 
కె.చంద్రశేఖర్‌ రావు గోల్కొండ కోటపై జాతీయ జెండాను 
ఎగురవేశారు. త్రివర్గ పతాకాలతో గోల్కొండ ప్రాంతమంతా 
జాతీయ స్ఫూర్తికి వేదికైంది. జయజయ ధ్వానాలతో గోల్కొండ కోట 
మార్మోగిపోయింది. తెలంగాణ కళాకారులు ఇచ్చిన వివిధ 
ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. 


హైదరాబాద్‌ లోని గోల్కొండ కోటలో 76వ స్వాతంత్ర దినోత్సవం 
సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు గారు 
మాట్లాడుతూ... వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర దినోత్సవాన్ని 
ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకూ, 
యావత్‌ భారతజాతికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 
ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిది 
అని సీఎం అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం పూర్తి పాఠం.... 


© 34 e సెప్టెంబర్‌ 92022 
* తెలంగాణ 


వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా 
జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకూ, యావత్‌ భారతజాతికీ నా హృదయపూర్వక 
శుభాకాంక్షలు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిది. 

రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం అంతరించి, భారతదేశ స్వేచ్చకూ, సార్వభౌ 
మాధికారానికీ (ప్రతీకగా త్రివర్ణపతాకం ఆవిష్ఫతమై నేటితో 75 సంవత్సరాలు 
పూర్తవుతున్నాయి. 

ఈ చారిత్రిక సందర్భాన్ని పురస్కరించుకొని, స్వాతంత్ర్య దినోత్సవంరా==" 
సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని రాష్ట్ర ప్రభుత్వం = ౫ 
పిలుపునిచ్చింది. అంతేకాకుండా 1 కోటి 20 లక్షల జెండాలను ప్రభుత్వమే మన =. 
తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ఇంటింటికీ ఉచితంగా 
అందజేసింది. రాష్ట ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు ప్రతి స్పందించిన తెలంగాణ 
ప్రజానీకం (ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగరేయటంతో నేడు యావత్‌ 
తెలంగాణ రాష్టం త్రివర్ణశోభితమై మెరిసి మురిసి పోతున్నది. భారత స్వాతంత్ర్య 
వజ్రోత్సవాల సందర్భంగా దేశం స్వేచ్చా వాయువులను పీల్చుకోవడం కోసం తమ 
ప్రాణాలను ధారపోసిన మహానీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం 
మనందరి బాధ్యత. 


భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రనీ, ఆదర్శాలనీ, విలువలనీ నేటితరానికి 
సవివరంగా తెలియజేయాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పదిహేను 
రోజుల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సమున్నతంగా 
నిర్వహిస్తున్నది. ఆగస్టు 8వ తేదీన ఉత్సవాల ఉద్దాటనను ఉత్తేజపూరితంగా 
జరుపుకున్నాం. ఈనెల 22వ తేదీవరకు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను 
రాష్ట్రమంతటా జరుపుకుంటున్నాం. 


|” 


1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన 
రూన్సీలక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ 
ప్రాణాలర్చించి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారు. 

స్వాతంత్ర్యం నా జన్మహక్మని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్‌, శాంతి, 
అహింసలతో స్వాతంత్ర్య పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ, ఆజాద్‌ 
హింద్‌ ఫౌజ్‌ ను నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్‌ చంద్రబోస్‌, చిరునవ్వుతో 
ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్‌ సింగ్‌ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం 
నడా వసం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత 
నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్‌ లాల్‌ 
నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌, మహోన్నత తాత్వికుడు, 
సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంటి 
మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు. 

భారత స్వాతంత్ర్య సముపార్దన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన 
తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను నిర్వహించారు. తుగ్రేబాజ్‌ ఖాన్‌, రాంజీ 
గోండు, మౌల్వీ అలావుద్దీన్‌, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్సీబాయి, 
రామానంద తీర, పీవీ" నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన 
పోరాటం ప్రజల 7 గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. 

స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ (ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్‌ ను 
సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా 


9 35 అ సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


మ్‌ 


తెహజీబ్‌గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం. అగ్రగామిగా నిలిచిన రాష్టం మన తెలంగాణ. ఐటి రంగ 
జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో ఎగుమతుల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 26. 14 శాతం 
మనం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్య పోరాట వీరుల వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్టం 
ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నాం. మన తెలంగాణ. “తెలంగాణకు హరితహారం” పథకం 
స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని సాధించిన ఫలితాలతో రాష్టం ఎటు చూసినా 
కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్టంగా అవతరించి, ఆకుపచ్చదనంతో అలరారుతున్నది. 
నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత 
ప్రతీ రంగంలోనూ యావత్‌ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. దేశ నిర్మాణంలో 
ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది తెలంగాణ. (ప్రజల ఆశీర్వాద బలమైన భాగస్వామిగా రూపొందింది. రాష్ట్రం 
బలం, (ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి ప్రభుత్వ సిబ్బంది అంకితభావం అవతరించిన మొదటి సంవత్సరం 20 14-15లో రాష్ట 
వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నది. ఆదాయం రూ. 62 వేల కోట్ల రూపాయలుండగా, 2021 
నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నాటికి 1 లక్షా 84 వేల కోట్ల రూపాయలకు 
నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థికశక్తిగా మన పెంచుకోగలిగాం. అంటే ఏడేండ్లలోనే 
తెలంగాణ రూపొందింది. సమైక్య తెలంగాణ రాష్ట్ర రాబడి 


రాష్టంలో అంధకారంలో కొట్టు మూడు రెట్లు 
మిట్టాడిన తెలంగాణ నేడు అన్ని పెరిగింది. నేడు 


రంగాలకు 24 గంటలపాటు 
అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న 
ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉమ్మడి 
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ 
నేడు స్వరాష్టంగా 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ 
వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా అవతరించింది. 
ఇంటింటా నల్లాలతో స్వచ్చమైన తాగునీటిని 100 శాతం గ్రామాలకు 
సరఫరా చేస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ. గొర్రెల పెంపకంలో 
దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిచిన రాష్టం తెలంగాణ. గ్రామీణ స్‌ 
జీవన ప్రమాణాల్లో దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం నివేదిక వెల్లడించింది. ఇది మన రాష్ట్రానికి 
మన తెలంగాణ. గర్వకారణం. ఆషామాషీగానో, అయాచితంగానో 
12.01 శాతం ఉత్పత్తిరంగ వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో భ్‌ మ్‌ ఈ పెరుగుదల రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 


దేశంలోనే బలమైన 
ఆర్థిక సంపత్తి కలిగిన 
రాష్ట్రంగా తెలంగాణ 
ఎదిగింది. 

గత ఏడేండ్లుగా రాష్ట స్వంత 
పన్నుల ఆదాయం (ఎస్‌.ఓ.టి.ఆర్‌) లో 
11.5 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ 
దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ఈ 
విషయాన్ని కంప్రోలర్‌ అంద్‌ ఆడిటర్‌ జనరల్‌ 


god m( 
సూ ల 


(న ళల సప 
op స పష క ళా మ! నా. 


9 36 9 సెప్టెంబర్‌ 2022 
అ తెలంగాణ 


పాటించిన పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ, అడుగడుగునా ప్రదర్శించిన 
పారదర్శకత, అవినీతిరహిత పరిపాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో 
అనూహ్యమైన పెరుగుదల సాధ్యమైంది. 


2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీ.ఎస్‌.డి.పి. 
5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 
11 లక్షల 48 వేల 115 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత 
ఏడేండ్లలో రాష్ట్ర జి.ఎస్‌.డి.పి 127 శాతం పెరిగింది. అదే 
సమయంలో దేశ జి.డి.పి 90 శాతం మాత్రమే పెరిగింది. తెలంగాణ 
వృద్ధి రేటు భారతదేశ వృద్ధిరేటుకంటే 27 శాతం అధికంగా ఉంది. 
తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనం. 


తలసరి ఆదాయం అనేది సగటు మనిషి ఆర్థిక ప్రగతికి సిసలైన గీటురాయి. 
2013-14 లో సుమారు 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్న రాష్ట్ర తలసరి 
ఆదాయం, తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల 2021-22 నాటికి 2 లక్షల 75 
వేల రూపాయలకు పెరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుత జాతీయ 
తలసరి ఆదాయం 1 లక్ష 50 వేల రూపాయలకంటే మన రాష్ట్ర తలసరి 
ఆదాయం 84 శాతం అధికంగా ఉండటం మనందరం గర్వించాల్సిన 
విషయం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి 
ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఇది శుభపరిణామం. 

గత ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయం దాని అనుబంధ రంగాల 
పరిమాణం రెండున్నర రెట్లు పెరిగింది. అదే సమయంలో పారిశ్రామిక రంగం 
రెండు రెట్లు, సేవా రంగం రెండున్నర రెట్లు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన 
తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ది గతంకన్నా రెట్టింపు స్థాయిలో జరిగింది. 
రాష్ట ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద, వ్యవసాయ రంగం మీద ప్రత్యేక 
శ్రద్ధ పెట్టడం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో అత్యధిక అభివృద్ధి 
సాధ్యమైంది. 

సమైక్య రాష్టంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస 
జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన 


© 37 © సెప్టెంబర్‌ 202 
* తెలంగాణ 


తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి 
నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి 
పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా 
కాపాడుకుంటూ, కడుపులో పెట్టి చూసుకుంటూ 
సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఖ్యాతి 
పొందింది. 

దీనికి కొనసాగింపుగా నేటి వజ్రోత్సవ 
సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను 
తెలియజేస్తున్నాను. ఆసరా పథకంలో భాగంగా నేటి 
నుంచి మరో 10 లక్షల మంది లబ్దిదారులకు 
పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే 
రాష్టంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు 
అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్నన్లతో కలిపి 
రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల 
ద్వారా లబ్ది చేకూరుతుంది. ఫించన్ల మొత్తం 
పెంచడమే కాకుండా లబ్దిదారుల సంఖ్యను 
అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ 
సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని 
సవినయంగా తెలియజేస్తున్నాను. 

75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల 
జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదు. భారతరత్న 
బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చేసిన పోరాట ఫలితంగా 
వారి బతుకుల్లో ఒక మేరకు వెలుతురు 
ప్రసరించింది. కానీ, ఆ తర్వాత గొప్ప ప్రయత్నమేదీ 
జరగలేదు. దేశంలో దళితవర్గం పట్ల సామాజిక 
వివక్ష అణచివేత నేటికీ కొనసాగుతున్నది. ఫలితంగా 
దళితవాడలు వెనుకబాటుతనానికి చిరునామాలుగానే 
మిగిలిపోయాయి. అణగారిన దళితజాతి సమగ్ర 


అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన “దలితబంధు” 
పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన 
చీకట్లను చీల్చే కాంతిరేఖగా దళితబంధు దేశానికి దిశా నిర్దేశనం 
చేస్తున్నది. తెలంగాణలో దళితబంధు పథకాన్ని ఒక సంక్షేమ పథకంగానే 
కాదు, ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నాం. యావత్‌ 
దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే వజ సంకల్పంతో 
ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తున్నది. ప్రతి దళిత కుటుంబానికి 
10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి 
చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో అందిస్తున్నది. 
ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన, వచ్చిన పనిని లబ్దిదారులు 
స్వేచ్చగా ఎంచుకోవచ్చు. ఏ విషయంలోనూ ఎటువంటి ఆంక్షలు 
విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం. దళితబంధు పథకం కింద 
ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం 
వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల 
భాగస్వామ్యంతో “దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేసింది. 
దళితబంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైతే, ఆ 
కుటుంబాన్ని తిరిగి ఆర్థికంగా నిలబెట్టడానికి ఈ నిధి దోహద 
పడుతుంది. 
దళితులు వ్యాపార రంగంలోనూ పైకి ఎదగాలనే సంకల్పంతో, 
ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకొనే లాభదాయక వ్యాపారాలలో 
దళితులకు పదిశాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నది. 
ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన 2,616 వైన్‌ షాపుల్లో 261 
షాపులు దళితులకు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ 
దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. గత 
ఏడాది దళితబంధు పథకం ద్వారా దాదాపు 40 వేల కుటుంబాలకు 


9 38 9 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


లబ్ది చేకూరింది. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో దళిత కుటుంబానికి 
రూ.10 లక్షల చొప్పున, 1,70,700 కుటుంబాలకు 
అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఏడాది బడ్జెట్లో 
దళితబంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు 
కేటాయించింది. తద్వారా మొత్తం 2 లక్షల కుటుంబాలకు 
దళితబంధు ప్రయోజనాన్ని అందించడమే లక్ష్యంగా 
ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. 


కల్యాణలక్ష్మి - షాదీముబారక్‌ పథకం ద్వారా 
ఇప్పటి వరకు 11 లక్షల 24 వేల 684 మంది 
ఆడపిల్లల పెండ్లిళ్ళకు 1 లక్షా 116 రూపాయల 
చొప్పున 9 వేల 716 కోట్ల రూపాయల ఆర్థిక 
సహాయాన్ని అందజేసిన ఘనత తెలంగాణదే. 


సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల 
వల్ల తెలంగాణ గ్రామీణ ప్రజల జీవిక దెబ్బతినిపోయింది. 
గామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి బలోపేతం చేసే దిశగా 
ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. గ్రామీణ వృత్తులను 
ప్రోత్సహించడం కోసం అనేక పథకాలను అమలు 
చేస్తున్నది. గొల్ల - కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున 
గొరైల పంపిణీ చేస్తున్నది. దీంతో గొల్ల - కుర్మల 
ఆదాయంలో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. 
గొరైల పెంపకంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ 
స్థానంలో నిలిచింది. నేడు రాష్ట్రంలో గొల్ల-కుర్మలు కలిగి 
ఉన్న గొర్రెల సంఖ్య 1 కోటి 91 లక్షలు. దీంతో 


మాంసోత్పత్తి పెరిగి రాష్ట్రంలో [ంక్‌ రెవెల్యూషన్‌ చోటు చేసుకుంది. 
మత్స్యకారులకు లబ్ది చేకూర్చేందుకు రాష్ట్రంలోని జలాశయాల్లో చేప పిల్లలను 
వదలటంతో బ్లూ రెవల్యూషన్‌ చోటు చేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 25 
వేల 782 కోట్ల మత్స్య సంపద సృష్టించబడింది. గౌడ సోదరుల సంక్షేమం 
కోసం ప్రభుత్వం చెట్ల పన్నును బకాయిలతో సహా రద్దు చేసింది. మద్యం 
దుకాణాల కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. దోభీ ఘాట్లకు, 
లాండ్రీలకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నది. 
వివిధ వృత్తులకు (ప్రేరణనిస్తూ ఆయా వర్గాల వారి ఆదాయం గణనీయంగా 
పెరిగేందుకు దోహదపడుతున్నది. 


స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంలో జాతీయ చేనేత దినోత్సవం 
నాటి నుండీ నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమలులోకి 
తెచ్చింది. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తూ మరణిస్తే వారి 
కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సొమ్మును ప్రభుత్వం 
అందజేస్తుంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. 


సమైక్య రాష్టంలో తెలంగాణ విద్యుత్‌ కోతలతో పవర్‌ హాలిడేలతో 
భయంకరమైన బాధలు అనుభవించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు 
కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. నేడు యావత్‌ 
భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్టం తెలంగాణ. మండు 
వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును 
అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిన అద్భుతం. 
వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు 
సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విద్యుత్తు రంగంలో సమూలమైన 
మార్పులు తేవడం వల్లనే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైంది. తలసరి 
విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోని పెద్ద రాష్ట్రాలలో 


9 39 e సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


ప్రథమస్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ 
తలసరి విద్యుత్‌ వినియోగం 1,110 యూనిట్లు 
కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. 

75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 
ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ 
చేతకానితనంతో ప్రజలకు స్వచ్చమైన మంచినీళ్లు 
కూడా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్టంలో లక్షలాదిమంది 
బిడ్డలు ఫ్లోరైడ్‌ నిండిన నీళ్లుతాగడం వల్ల బొక్కలు 
వంకరబోయి నరకయాతన పడ్డారు. ఈ బాధల 
నుంచి విముక్తిని డిమాండ్‌ చేస్తూ ఉద్యమకాలంలో 
“నల్లగొండ నగారా” పేరుతో కార్యక్రమం తీసుకొని 
స్వయంగా నేనే పోరాడాను. నల్లగొండ బిడ్డల 
దు:ఖాన్ని వివరిస్తూ “చూడు చూడు నల్లగొండ. 
గుండెమీద ఫ్లోరైడు బండ” అనే పాటను కూడా 
రాశాను. 

ఒకనాడు గుక్కెడు నీళ్ళ కోసం మైళ్ళు నడిచి 
పడరాని పాట్లు పడ్డ తెలంగాణ, నేడు మిషన్‌ భగీరథ 
ద్వారా ఇంటింటికి స్వచ్చమైన, సురక్షితమైన 
జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా 
చేస్తున్నది. మిషన్‌ భగీరథతో 100 శాతం 
ఆవాసాలకూ మంచినీరందించడంతో తెలంగాణ 
ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్ర ప్రభుత్వం 
పార్లమెంటు వేదికగా కొనియాడింది. అతి తక్కువ 
వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తిచేసిన 
ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. 


[ కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయ స్థిరీకరణను 
సాధించడం ద్వారా తెలంగాణ భారతదేశ వ్యవసాయరంగంలోనే 
అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించిందని చెప్పడానికి గర్విస్తున్నాను. 

సమైక్య రాష్టంలో ప్రభుత్వాలు దండుగ అని ఈసడించిన 
వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండుగగా మార్చింది. 

బంకించంద్రుడు వందేమాతర గీతంలో పేర్కొన్న సుజలాం.. 
సుఫలాం.. సస్యశ్యామలాం.. అన్న భావనను తెలంగాణ ప్రభుత్వం 
సాకారం చేసి చూపించింది. సమైక్య రాష్ట్రంలో కరువు, కాటకాలతో 
వీడుపడిన, పాడుబడిన స్థితి నుంచి బయటపడడమే కాకుండా నేడు మన 
రాష్ట్రం “సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణ గా ఆవిర్భవించింది. 
టచేశంలో కసీఏప్‌ వరుగ ఏరంగాః ఏ ముఖ్యమంత్రి కలలోనైనా 
ఊహించని విధంగా రైతురుణ మాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత 
విద్యుత్తు, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెండింగ్‌ ప్రాజెక్టుల 
నిర్మాణం, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో 
ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, రైతుబంధు, 
రైతుబీమా పథకాలు వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, రైతు 
వేదికలు, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితుల ఏర్పాటు 
ఒకటారెండా అనేక అద్భుతమైన పథకాలను, సంస్కరణలను 
తీసుకొచ్చింది. రైతులకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా 
సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. 2014-15 లో 
తెలంగాణ మొత్తం సాగు విస్తీర్ణం ఒక కోటి 34 లక్షల ఎకరాలైతే, 
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో నెలకొల్పిన ఉత్తేజం వల్ల 
2020-21 నాటికి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. 


75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 57 వేల 880 కోట్ల 
రూపాయలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులకు 
పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్టం తెలంగాణ. 
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చారిత్రాత్మక రైతుబంధు 
పథకం విశ్వవేదిక మీద సైతం ప్రశంసలందుకున్నది. ఐక్యరాజ్య 
సమితి రైతుబంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడింది. 


9 406'సె 
* తెలంగాణ 


'సెంబర్‌ 2022 
ల 


తెలంగాణ రైతులకు ఎనలేల ధీమా ప్రభుత్వం 
అందిస్తున్న రైతుబీమా. 75 ఏళ్ళ స్వతంత్ర భారత 
చరిత్రలో రైతులతో పాటు వారి కుటుంబాల సంక్షేమాన్ని 
భద్రతను సైతం ఆలోచించిన ఒకే ఒక్క ప్రభుత్వం 
తెలంగాణ ప్రభుత్వం. దరఖాస్తు పెట్టాల్సిన అవసరం 
లేదు. దఫ్తర్‌ కు పోవాల్సిన పనిలేదు. అరగుంట భూమి 
ఉన్న రైతుకు కూడా 5 లక్షల రూపాయల బీమాను 
తెలంగాణ ప్రభుత్వం em రైతు మీద పైసా 
భారం వేయకుండా (ప్రీమియం మొత్తం 100 శాతం 
ప్రభుత్వమే చెల్లిస్తున్నది. గతంలో మరణించిన రైతుల 
కుటుంబ సభ్యులు దరఖాస్తు పట్టుకొని, ఆఫీసుల చుట్టూ 
తిరిగి కన్నీళ్ళు పెట్టుకున్నా కనికరించిన వారు లేరు. 
తెలంగాణ ప్రభుత్వం రైతుబీమాను అమల్లోకి తెచ్చిన 
తర్వాత మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల 
వ్యవధిలోనే 5 లక్షల రూపాయల బీమా మొత్తం 
అందజేయబడుతున్నది. రైతు బీమా పథకం ద్వారా 
ఇప్పటివరకు 84 వేల 945 మంది రైతు కుటుంబాలకు 
4 వేల 247 కోట్ల రూపాయలను ప్రభుత్వం 
అందించింది. మానవీయమైన పరిపాలనకు నిజమైన 
నిదర్శనంగా నిలిచింది. 

తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు 
మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. పెండింగ్‌ 
ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్‌ కాకతీయతో 
చెరువులు బాగు చేయడం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల 
నిర్మాణంతో 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం 1 కోటికి 
పైగా ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. 
సాగునీటి రంగ చరిత్రలో ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత 
భారీ ఆయకట్టును సృష్టించిడం మునుపెన్నడూ జరగని 
అద్భుతం. 


2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల వరి ధాన్యం పండితే, (ప్రభుత్వం 
కల్పించిన వివిధ సౌకర్యాల వల్ల నేడు సుమారు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం 
పండుతున్నది. పంజాబ్‌ తర్వాత దేశంలో అత్యధికంగా వరిని పండిస్తున్న 
రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. 11.6 శాతం వ్యవసాయ వృద్ధిరేటుతో 
తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మన జి.ఎస్‌.డి.పి లో 18.6 
శాతం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతున్నదని సగర్వంగా 
ప్రకటిస్తున్నాను. 


బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన 
విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల విద్యకు అమితమైన 
ప్రాధాన్యతనిచ్చింది. దేశంలో అత్యధికంగా గురుకులాలు కలిగిన ఒకే 
ఒక్క రాష్టం మన తెలంగాణ. గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన 
పేదవర్గాల పిల్లలు ఈ గురుకులాల్లో శిక్షణ పొంది జాతీయ, 
అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభా పాటవాలను చాటుకుంటున్నారు. 


అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా బలోపేతం 
చేసేందుకు “మన ఊరు మన బడి” అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం 
అమలు చేస్తున్నది. పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను 
పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 289 కోట్ల రూపాయల 
వ్యయంతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులు చేపడుతున్నది. 
రాష్టంలో కొత్తగా మహిళా మరియు అటవీ విశ్వ విద్యాలయాలను 
నెలకొల్పబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌ వాడీలలోని 5 వేల 111 
అంగన్‌ వాడీ, మినీ అంగన్‌ వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం 
ఇటీవలనే నిర్ణయించింది. 

గాంధీ కలలుగన్న (గామ స్వరాజ్యం దిశగా మనం గొప్ప పురోగతిని 
సాధించాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. 
సమైక్య రాష్టంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాలుగా 
తయారయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం, స్థానిక సంస్థలు పట్టుబట్టి, జట్టుకట్టి 
చేసిన ప్రయత్నంతో (గ్రామాలు పరిశుభ్రతతో, పచ్చదనంతో, సకల మౌలిక 
వసతులతో కళకళలాడుతున్నాయి. నేడు మన పల్లెల్లో తోవకు ఇరువైపులా 


ఈ 41 6 సెప్టెంబర్‌ 920292 
* తెలంగాణ 


పచ్చని చెట్లు స్వాగతాలు పలుకుతున్నాయి. 
సుందరమైన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని 
పంచుతున్నాయి. నేడు ప్రతి గ్రామ పంచాయతీ 
ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరును కలిగి ఉంది. 
డంపుయార్తు, వైకుంఠధామం వంటి చక్కని మౌలిక 
వసతులు సమకూరాయి. కేంద్రప్రభుత్వం దేశ 
వ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను 
ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణ 
నుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. 
మన పల్లెల ప్రగతి ప్రమాణాలతో పోల్చితే దేశంలో 
ఏ రాష్టం కూడా మన దరిదాపుల్లో లేదు. పల్లెలను 
ఇంత అపురూపంగా తీర్చిదిద్దిన సర్పంచులకు, అదే 
విధంగా పట్టణాల్లోనూ పరిశుభ్రతను, పచ్చదనాన్ని 
మెరుగుపరిచిన మున్సిపల్‌ ఛైర్మన్‌ లకు, అధికారులు 
అనధికారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 
తెలియజేస్తున్నాను. 

సమైక్య రాష్టంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల 
పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. అటవీ సంపద 
హరించుకుపోయింది. ఆకుపచ్చదనం కరువై 
పోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యావరణ 
పరిరక్షణ కోసం ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద 
మానవ మహా ప్రయత్నం తెలంగాణకు హరితహారం 
పథకాన్ని ప్రారంభించాం. హరితహారం ద్వారా చేసిన 
కృషి అద్భుతమైన ఫలితాలను సాధించింది. అడవుల 
పునరుద్ధరణ నిరంతరం జరుగుతుండటంతో 
సుందరవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్రంలో 
ఏ మూలన చూసినా పచ్చదనం కనువిందు 
చేస్తున్నది. 

వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అత్యున్నత 


bed 


ప్రమాణాలను నెలకొల్పింది. దేశంలో అత్యుత్తమమైన వైద్య సేవలందించే 
రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉంది. రాష్ట్రంలోని అన్ని 
దవాఖానాల్లో మౌలిక వసతులను సంపూర్ణంగా మెరుగు పరిచింది. 
ప్రజలకు అవసరమైన అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా 
నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు 
చేసింది. కిడ్నీ రోగుల కోసం డయాలసిస్‌ సెంటర్లను నెలకొల్పింది. 
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లోని అన్ని బెడ్స్‌ నూ ఆక్సిజన్‌ బెడ్స్‌ గా 

మార్చింది. ప్రస్తుతం రాష్టంలో 56 వేల ఆక్సిజన్‌ బెడ్లు 
అందుబాటులో ఉన్నాయి. 


హైదరాబాద్‌ నగరవాసులతోపాటు 
ఇరుగుపొరుగు జిల్లాల (ప్రజలకు కూడా 
అందుబాటులో ఉండేవిధంగా నగరం 


నలుచెరగులా నాలుగు టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ 
ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. నిమ్స్‌ 
ఆసుపత్రిలో ఇప్పుడున్న 1500 పడకలకు 
అదనంగా మరో 2000 పడకలు 
ఏర్పాటవుతున్నాయి. వరంగల్‌ నగరంలో అధునాతన 
వసతులతో రెండు వేల పడకలతో సూపర్‌ స్పెషాలిటీ 
ఆస్పత్రి నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. 
రాబోయే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను, నర్సింగ్‌ 
కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తున్నది. 


హైదరాబాద్‌ నగరంలోని పేదల ఆవాసాలలో నెలకొల్పిన బస్తీ 
దవాఖానాలు చక్కని సేవలు అందిస్తున్నాయి. వీటి స్ఫూర్తితో పల్లె 
దవాఖానాలు ఏర్పాటవుతున్నాయి. కెసిఆర్‌ కిట్స్‌, ఆరోగ్యలక్ష్మి 
తదితర పథకాల అమలు వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో మన 
రాష్టం అద్భుతమైన పురోగతిని సాధించింది. 


ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 2014 లో 80 శాతం మాత్రమే 
ఉండేది. ఇప్పుడు అది 52 శాతానికి పెరిగింది. ప్రసూతి మరణాల రేటు 
2014 లో ప్రతి లక్ష ప్రసవాలకు 92 గా ఉండేది. 2021 నాటికి అది 
56 కు తగ్గింది. అదేవిధంగా ప్రతి వెయ్యి జననాల్లో శిశు మరణాల 
రేటు 2014లో 39 గా ఉండేది. 2021 నాటికి అది 21 కి తగ్గింది. 


స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మరో 
మానవీయమైన నిర్ణయాన్ని (ప్రభుత్వం తీసుకున్నది. 
డయాలసిస్‌ మీద ఆధారపడి జీవిస్తున్న కిడ్నీ పేషెంట్లకు 
సైతం ఇక నుంచి పింఛన్‌ 
అందజేయబడుతుంది. 


ఆసరా 


తెలంగాణలో నెలకొన్న సర్వమత సామ- 
రస్య భావనను ప్రతి బింబిస్తూ 
బతుకమ్మ, బోనాలు, రంజాన్‌, 
క్రిస్టమస్‌ పండుగలను ప్రభుత్వం 
అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ 
పండుగల సందర్భంగా పేదలకు 
కొత్త బట్టలు పంపిణీ చేస్తున్నది. 
అన్ని మతాలకూ సమాన 
గౌరవం అందజేస్తున్నది. 
రాష్టంలో శాంతి భద్రతల 
పరిరక్షణ మరింత పటిష్టంగా అమలు 
* కావడం కోసం ఇటీవల కమాండ్‌ 
కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభిం చుకున్నాం. ఈ 
సెంటర్‌ ఏర్పాటుతో సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి 
ఇనుమడించింది. పోలీస్‌ శాఖలో అత్యాధునిక సాంకేతిక 
విప్లవానికి ఈ సెంటర్‌ నాంది పలికింది. రాష్ట్రవ్యాప్తంగా 
ఉన్న దాదాపు 10 లక్షల సిసి కెమెరాల దృశ్యాలను ఈ 
సెంటర్‌ నుండి వీక్షించవచ్చు. ఈ సెంటర్లో ఏర్పాటైన 
మల్లీ ఏజన్సీస్‌ ఆపరేషన్స్‌ ప్లాట్‌ ఫాం ద్వారా అన్ని శాఖల 
ప్రతినిధులు ఒకేసారి కూర్చొని కెమెరాల ద్వారా 
పరిస్థితులను పర్యవేక్షించవచ్చు. 
ప్రకృతి ఉత్పాతాలు, ఇతర విపత్మర పరిస్థితులు 
సంభవించినప్పుడు ఈ సెంటర్‌ సమాచార 
సమన్వయానికి, సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు 
అద్భుతంగా ఉపయోగ పడుతుంది. ఇప్పటికే 
అంతర్జాతీయ స్థాయి పోలీసింగ్‌ వ్యవస్థను కలిగి ఉన్న 


క్‌ 


రాష్ట్రంలో ఇప్పటివరకు 1 లక్షా 82 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. ప్రస్తుతం 
ప్రభుత్వంలోని వివిధశాఖల్లో ఖాలీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసుకుంటున్నాం. 
ఉద్యోగాలు తెలంగాణ అభ్యర్థులకే 95 శాతం దక్కేవిధంగా లోకల్‌ కేడర్‌ వ్యవస్థను 
రూపొందించుకున్నాం. దీనికోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-డి ప్రకారం రాష్ట్రపతి 
ఉత్తర్వుల సవరణను సాధించగలిగాం. 


తెలంగాణ రాష్టం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుతో దేశానికే దిక్సూచిగా 
నిలిచింది. 


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత 
హైదరాబాద్‌ మహానగరం బ్రాండ్‌ ఇమేజ్‌ మరింతగా పెరిగింది. 
పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం 
ప్రవేశపెట్టిన టి.ఎస్‌. ఐపాస్‌ చట్టం విప్లవాత్మకమైన ఫలితాలను 
సాధించింది. పరిశ్రమల స్థాపనకు “అత్యంత సులభతరంగా అనుమ 
తులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం కావటంతో తెలంగాణకు అంతర్జాతీయ 
పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. 


సమైక్య రాష్ట్రంలో పవర్‌ హాలిడేలతో పారిశ్రామికవేత్తలు సైతం ధర్నాలకు 
దిగే దుస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల నిరంతర 
విద్యుత్తు సరఫరాతో పారిశ్రామిక రంగ అభివృద్ధి పరుగులు పెడుతున్నది. 
ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కార్మికులకు ఉపాధి పెరిగింది. 

సుస్థిర ప్రభుత్వం, పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, పారిశ్రామిక 
వేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో తెలంగాణ పరిశ్రమలకు 
స్వర్గధామంగా మారింది. పారిశ్రామిక రంగంలో ఈ 
ఎనిమిదేళ్ళలో 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల 
పెట్టుబడులు తరలివచ్చాయి. 16 లక్షల 50 వేల 
ఉద్యోగాల కల్పన జరిగింది. 

ఐ.టి రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు 
దూసుకుపోతోంది. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐ.టి 
పరిశ్రమలు నేడు హైదరాబాద్‌ లో కొలువై ఉన్నాయి. ఐటి 
రంగ ఉద్యోగాల సృష్టిలో మన రాష్టం కర్ణాటకను 
అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత 
ఏడాది కాలంలో తెలంగాణ బ్‌ పరిశ్రమ 1 లక్ష 55 వేల 
ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించింది. ఐటీ రంగంలో మొత్తంగా 
7 లక్షల 80 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. 2014లో ఐటి ఎగుమతుల 
విలువ కేవలం రూ. 57,258 కోట్లు మాత్రమే. 2021 సంవత్సరంలో 
తెలంగాణ ఐ.టి రంగ ఎగుమతుల విలువ లక్షా 83 వేల 569 కోట్లకు 
చేరుకుందంటే అభివృద్ధి క్ర స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గత 
సంవత్సరం ఐటి రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 శాతం ఉండగా, 
తెలంగాణ వృద్ధిరేటు 26.14 శాతం. ఇది తెలంగాణ ఐటి రంగంలో సాధించిన 
గొప్ప ప్రగతికి నిదర్శనం. ఇటీవలనే ప్రభుత్వం హైదరాబాద్‌ లో ప్రారంభించిన 
టి-హబ్‌ 2.0 ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆవిష్కరణల కేంద్రంగా నిలిచింది. 
మన అర (ఫ్రాన్స్‌ దేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలోనే అతి 
ఎక్కువ ఆఫీస్‌ స్పేస్‌ ను కల్పిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ దేశంలోనే 
అగ్రస్థానంలో ఉంది. 

తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ 


అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే 
కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని 
అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ 
వ్యాఖ్యానిస్తున్నారు. _ కేంద్రం వెల్లడించిన లెక్కల 
ప్రకారం 2019-20 సంవత్సరానికి రాష్ట్ర అప్పుల 
మొత్తం 2 లక్షల 25 వేల 450 కోట్ల రూపాయలు. 
2014 లో తెలంగాణ ఏర్పడే నాటికి సమైక్య రాష్ట్రం 
నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75 
వేల 577 కోట్ల రూపాయలు. అంటే తెలంగాణ 
ప్రభుత్వం చేసిన అప్పు 1 లక్షా 49 వేల 873 కోట్ల 
రూపాయలు. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం 
ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు 
పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది. 
జి.ఎస్‌.డి.పి లో రుణ నిష్పత్తి పరిశీలిస్తే 
దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన 
రాష్టం కన్నా అధికంగా అప్పులు 
కలిగి ఉన్నాయి. జి.ఎస్‌.డి.పి లో 
మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 
23.5 శాతం కాగా, జిడిపిలో 
దేశం అప్పుల నిష్పత్తి 50.4 
_ శాతం. ఏ రకంగా చూసినా 
రాష్టం అప్పులు 
ణ్‌ ఎఫ్‌. ఆర్‌. వి. ఎం. చట్ట 
y పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ 
వాస్తవాన్ని గమనించకుండా 
బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది 
రాష్ట అప్పుల గురించి దుష్ప్రచారం 
చేస్తున్నారు. 
కేంద్ర రాష్ట్రాలు జోడు గుర్రాల మాదిరిగా 
ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు 
కోరుకున్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని 
ఏర్పాటు చేశారు. ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత 
కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు 
పొడుస్తున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్న 
చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే 
కుట్రలకు కేంద్రం పాల్పడుతున్పది. కేంద్రం పన్నుల 
రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి 
న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు 
చెల్లించాలి. కేంద్రం ఈ వాటాను కుదించాలనే 


దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో 
దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. దీని ద్వారా రాష్ట్రాలకు 
2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి గండి 
కొడుతున్నది. అంటే రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాల్సిన చోట 29.6 
శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నది. ఇది చాలదన్నట్లు రాష్ట్రాల 
ఆర్థిక స్వేచ్చను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది. 
రాష్ట్రాలు ఎఫ్‌.ఆర్‌.బి.ఎం పరిమితిలో తీసుకొనే రుణాల మీద సైతం 


కేంద్రం కోతలు విధిస్తున్నది. 

సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ... ఆదర్శాలను వల్లించే కేంద్ర 
సర్మారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది. 
India is union of states అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే 
అపహాస్యం పాలుచేస్తున్నది. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను 
సంప్రదించకుందానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నది. 
రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈవిధంగానే రుద్దాలని 
చూసింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో 
తోక ముడిచింది. రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద 
విచక్షణా రహిత హింసను ప్రయోగించటమే కాకుండా, వారిని దేశ 


© 44 అ సెప్టెంబర్‌ 920292 
* తెలంగాణ 


ద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి సైతం కేంద్ర సర్మారు 
ఒడిగట్టింది. చిట్ట చివరికి రైతుల పోరాటానికి తలవొగ్గి 
నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నది. స్వయంగా దేశ 
ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి 
వచ్చింది. 

పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శృశానవాటికల 
నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం 
ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై 
విపరీతమైన భారం మోపుతున్నది. 

ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, కేంద్రం 
ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే 
సంక్షేమ పథకాలకు “ఉచితాలు” అనే పేరును తగిలించి 
అవమానించడం గర్హనీయం. 

కేంద్ర సర్మారు అసమర్థ నిర్వాకం వల్ల దేశ 
ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి 
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 
అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి 
తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా 
పడిపోయింది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమౌతున్నది. 
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను 
కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను 
విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. 

జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి 
ఫలితంగా భిన్న మతాలూ, (ప్రాంతాలు, భాషలూ, 
సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర 
విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయి. తరతరాలుగా 
భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత 
సహజీవనాన్ని విచ్చిన్నం చేసేందుకు రాజ్యంగ పదవుల్లో 
ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. ఈ 
దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల 
ఆత్మలు ఘోషిస్తాయి. 

“భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా 
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నది. నేడు భారతదేశ 
ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చోటు 
చేసుకుంటున్నాయి. మన రాష్టంలోనూ మత చిచ్చు 
రేపాలనీ, శాంతిని, సామరస్య వాతావరణాన్ని 


దెబ్బతీయాలనీ, తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలనీ 
విచ్చిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 
మేధావి లోకం, యువకులు, విద్యార్థులు, ప్రతీ ఒక్కరు 
అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పి 
కొట్టాల్సిన అవసరం ఉంది. 

మన తెలంగాణ సుదీర్ధకాలం అనేక సంక్షోభాల్లో చిక్కి 
కొట్టుమిట్టాడింది. ఈ ఎనిమిదేళ్లుగానే కోలుకొని 


కడుపునిండా తింటూ, కంటినిండా నిద్ర పోతున్నది. ప్రశాంతంగా ప్రగతి 4 
పథంలో పయనిస్తున్నది. ఈ కీలక సమయంలో ఏ వర్గాన్నీ విస్మరించకుండా ణు 
సకలజనులనూ విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు నడిపించాలి. ఈ 
గురుతర బాధ్యత నేడు ముఖ్యమంత్రిగా నాపైనా, తెలంగాణ ప్రభుత్వం పైనా 
ఉంది. పూజ్య బాపూజీ (ప్రశంసించిన గంగాజమునా తెహజీబ్‌ ను 
పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని 
తెలియజేస్తున్నాను. 

“ఎచట మనస్సు నిర్ణయంగా ఉండగలదో, 

ఎచట మనిషి ఆత్మ విశ్వాసంతో తలఎత్తుకు తిరుగగలడో, 

ఎచట జ్ఞానానికి ఎట్టి ఆటంకమూ ఉండదో, 

ఎచట లోకం ఇరుకైన అడ్డుగోడలతో చిన్న గదులుగా చీలిపోదో, 

ఎచట మనస్సు నిత్యం విశాల ఆశయాలను అన్వేషిస్తూ 

కార్యాచరణతో ముందుకు సాగిపోతుందో 

అటువంటి స్వేఛ్చాధామమైన భూతల స్వర్గంలో 

తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు !” 

అని విశ్వకవి రవీంద్రుడు 
భగవంతునికి చేసిన ప్రార్థనలోని 
ఉదాత్త విలువలను మనం 
మళ్ళీ మళ్ళీ మననం 
చేసుకుందాం. భారతదేశ 
సహజీవన సౌభ్రాతృత్వ 
విలువల పరిరక్షణ కోసం.. 
మనం మరొక్కసారి 
ప్రతినబూనుదాం. స్వాతంత్ర్య 
ఉద్యమ ఆశయాలను 
కాపాడుకోవడం కోసం 
కలిసికట్టుగా ముందుకు సాగుదాం. 

ఇటీవల జరిగిన కామన్‌ వెల్త్‌ 
క్రీడల్లో 61 పతకాలను సాధించిన భారత 
క్రీడాకారులకు నేను మనస్ఫూర్తిగా 
అభినందనలను, శుభాకాంక్షలను 
తెలియజేస్తున్నాను. రాష్ట్రానికి 6 
పతకాలను సాధించి పెట్టిన తెలంగాణ కః 
క్రీడాకారులకు ప్రత్యేకంగా స్‌ 
అభినందనలు తెలియజేస్తున్నాను. 
యావత్‌ తెలంగాణ ప్రజలకు 
మరోసారి భారత స్వాతంత్ర్య 
వజ్రోత్సవ శుభాకాంక్షలను 
తెలియజేస్తున్నాను. 

జై హింద్‌! 

జై తెలంగాణ !! 


9 45 © సెప్టెంబర్‌ DOD 
* తెలంగాణ 


7 శీ. 


కాత. 
వగు! 
గ 


తెలంగాణ సంస్కృతీ చిహ్నం 


బతుక 


డా॥ భిన్నూరి మనోహరి 


అంటూ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో, 
ఉత్సాహంతో, ఆనందంగా సామూహికంగా జరుపుకునే అతి పెద్ద పండుగ 
బతుకమ్మ. పెండ్లి అయిన ఆడపిల్లలు, పెండ్లి కాని పిల్లలు, నడి వయసు 
వారు, ముసలివారు అందరూ వయసుతో నిమిత్తం లేకుండా చిన్నప్పటి 
జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. 
బతుకును ఇచ్చే తల్లి బతుకమ్మగా, ఊరిని రక్షించే దేవతగా జానపదుల 
పండుగగా ప్రసిద్ది కెక్కిన బతుకమ్మ సంబరాలు ఆశ్వీజమాసంలో 
శరన్నవరాత్రులకు ముందు వచ్చే భాద్రపద బహుళ అమావాస్యనాడు 
జరుపుకునే “ఎంగిలిపువ్వు బతుకమ్మతో మొదలయ్యి ఆశ్వీజ శుద్ధ 
అష్టమి(9వరోజు)నాడు చేసుకునే “సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. 

తెలంగాణలో ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా 
ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ వచ్చే 
కాలం వర్షాకాలం. ఈ కాలంలో ప్రకృతి అంతా పచ్చగా, అనేక జాతుల 


© 109 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


పూలతో వాతావరణమంతా చాలా రంగులమయంగా 
ఉంటుంది. ఇటువంటి సమయంలో శిష్టులు అమ్మవారి 
శరన్నవరాత్రులు చేస్తే, జానపదులు చేసే అమ్మవారి పూజ 
బతుకమ్మ. ఒకవిధంగా రెండూ శక్తి ఆరాధనే. 
ఆషాఢమాసం నుండి శక్తి ఆరాధన మొదలవుతుంది. 
శ్రావణం కూడ అమ్మవారికి ప్రీతికరమైన వ్రతాలు, 
నోములు చేసుకునే మాసం. అదేవిధంగా ఆశ్వీజ 
మాసంలో కూడా శక్తి ఆరాధన విశేషంగా చేస్తాం. 
మంత్రశాస్త్ర రీత్యా బగళాముఖీ ఆరాధన ఉత్తరాదిలో 
బాగా ఉంటుంది. పీతాంబరీదేవిగా పిలువబడే బగళా 
ముఖి అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తులనుండి కాపాడు 
తుందని, అందరినీ బంధిస్తుందనే నమ్మకం ఉంది. 
పీతాంబరం అంటే పసుపుపచ్చని వర్ణం. బతుకమ్మను 


పేర్చిన తరువాత పసుపుతో గౌరమ్మను చేసి పై వరుసలో పెట్టి ఆ గౌరమ్మే 
తమను కాపాడుతుందని భావించి పూజిస్తాం. ఈ పరంగా చూసినట్లయితే 
బగళాముఖికి ప్రతీకగా మన బతుకమ్మను చెప్పవచ్చు. ఏ రూపంలో చేసినా 
శక్తి ఆరాధనే మూలం కదా. 

బతుకమ్మ పండుగకు ముందు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బొడ్డెమ్మ 
పండుగను చేస్తారు. బొడ్డెమ్మ పండుగ భాద్రపద బహుళ పంచమి నుండి 
అమావాస్య వరకు అంటే ఎంగిలిపూవు బతుకమ్మ ప్రారంభమయ్యే వరకు 
చేస్తారు. ఇది ముఖ్యంగా కన్నెపిల్లలు చేసుకునే పండుగ. బొడ్డు, బొడ్డెమ్మ అంటే 
మధ్యలో ఉండేది. పూల మధ్యలో ఉంచే పసుపు గౌరమ్మ బొడ్డెమ్మ. మొదటిరోజు 
ఒక పీఠం మీద పుట్టమట్టితో చతురస్రాకారంలో గద్దెను ఏర్పాటు చేసి వెంపల్లె 
చెట్టును నిలిపి, పసుపు కుంకుమతో అలంకరించి పసుపు గౌరమ్మను 
నిలుపుతారు. 


“బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో / బిడ్డాలెందరే ఉయ్యాలో 
నీ బిడ్డ నీలగౌరి ఉయ్యాలో / నిత్యమల్లె చెట్టెక్కె ఉయ్యాలో” 


బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతారు. రోజుకొక 
నైవేద్యం సమర్పిస్తారు. వెంపల్లె చెట్టును కార్పాస లక్ష్మిగా పత్తితో దండలు చేసి 
పసుపు కుంకుమతో అలంకరించి (వత్తి, పత్తి) దండలు వేసి పూజిస్తారు. 
బొడ్డెమ్మను కూడా ప్రాంతాల వారిగా తయారు చేసుకునే విధానం వేరుగా 
ఉంటుంది. పీఠ బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ 
అంటూ వాటి ఆకారాలను బట్టి ఆ పేర్లు పెట్టుకుంటారు. 

బొడ్డెమ్మ పండుగ పూర్తి అయ్యేనాటికి బతుకమ్మ పండుగ 
ప్రారంభమవుతుంది. అది భాద్రపద బహుళ అమావాస్య దీన్నే పెత్రామాస 
(పితరుల అమావాస్య) అంటారు. ఇదే ఎంగిలిపువ్వు బతుకమ్మ అంటారు. 
బొడ్డెమ్మ పదిహేను రోజులు ఆడలేనివారు ఎంగిలిపువ్వు బతుకమ్మరోజు 
గౌరమ్మను నిలుపుకొని బతుకమ్మను పేర్చి ఆరోజు నుంచి 9 రోజులు 
బతుకమ్మను ఆడుతారు. (ప్రతిరోజు ఒక నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. 9 
రోజులు జరపుకునే బతుకమ్మకు ఆయా రోజుల్లో పెట్టే నైవేద్యాన్ని బట్టి 
బతుకమ్మకు ఆ పేరును పెట్టుకున్నారు. 

1. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ : ఈ రోజు బొడ్డెమ్మ పండుగ 
చివరి రోజు. పితృదేవతలకు తర్పణాలు, వారి సురుముద సాహిత్యం ఇవ్వడం, 
వారికి రకరకాల వంటకాలు చేసి నైవేద్యం సమర్పించడం చేస్తారు. నిజానికి 
భాద్రపద బహుళ పాడ్యమి నుండి పితృపక్షాలు ప్రారంభం ఆ 15 రోజుల్లో 
ఎటువంటి కార్యం చేయకపోయినా పెత్రామాసనాడు పితృదేవతలను 
తలచుకుని వారికి ప్రీతిగా సమర్పించడం ఆచారంగా ఉంది. ఎంగిలిపువ్వు 
బతుకమ్మ కూడా ఈరోజు రావడంతో వారికి సమర్పించిన నైవేద్యాలే గౌరమ్మకు 
కూడా సమర్పించడం జరుగుతుంది. ఇంకా నువ్వులు, బియ్యంనూక కలిపి 
నైవేద్యంగా సమర్పిస్తారు. 

2. రెండవరోజు అటుకుల బతుకమ్మ : ఈరోజు అమ్మవారికి బెల్లం, 
అటుకులు, అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. 

8. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో 
పదార్థం వండి నైవేద్యంగా సమర్పిస్తారు. 

4. నానేబియ్యం బతుకమ్మ : నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో 


© 1/76 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


పాయసం చేసి నైవేద్యంగా గౌరమ్మకు నివేదిస్తారు. 

5. అట్ల బతుకమ్మ : బతుకమ్మకు ఈరోజు అట్లు 
(దోశలు) నైవేద్యం పెడతారు. 

6. అలిగిన బతుకమ్మ : ఆశ్వీజ శుద్ధ పంచమి 
బతుకమ్మ ఆరవరోజు. ఈరోజు బతుకమ్మకు 
నైవేద్యం ఏమీ సమర్శించరు. 

7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని 
దోరగా వేయించి నీళ్లు కలిపి వాటికి వేపకాయల 
ఆకారంలో చేసి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. 

8. వెన్నబుద్దుల బతుకమ్మ : నువ్వులు, వెన్న 
బెల్లంతో కలిపి ఉండలుగా చేసి బతుకమ్మకు నైవేద్యం 
పెడతారు. 

9. సద్దుల బతుకమ్మ : ఇది బతుకమ్మ పండుగకు 
సంబంధించి చాలా విశేషమైన రోజు. 
తొమ్మిదిరోజులు చిన్నమొత్తంలో పేర్చిన బతుకమ్మను 
ఈరోజు చాలా పెద్దగా పేరుస్తారు. ఈరోజు 
గౌరమ్మను పెట్టుకొని పూజ చప బతుకమ్మను పేర్చిన 
తర్వాత అ(గంలో గౌరమ్మను నిలిపి దీపంతో 
తీసుకువెళ్ళి ఆడతారు. ఈరోజు అమ్మవారికి 9 
రకాల సద్దులు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. పెసర 
సద్ది, నువ్వు సద్ది, కొబ్బరి సద్ది, బెల్లం అన్నం, పెరుగు 
అన్నం (దద్యోదనం), పులిహోర, చిత్రాన్నం, చక్కెర 
పొంగలి, కట్టెపొంగలి. 


ఎంగిలిపువ్వు అందరూ 


బతుకమ్మకు 


గుమికూడినా గుమి కూడకున్నా సద్దుల బతుకమ్మ 
నాటికి ఆడపిల్లలందరూ పుట్టింటికి చేరుతారు. 
చిన్ననాడు పోటీ పడి బతుకమ్మలను పేర్చినట్లుగానే 
ఇప్పుడు కూడా ఎవరి బతుకమ్మ పెద్దగా ఉంటుందో 


అన్న ఉత్సాహంతో పొద్దునే ఇంట్ల అన్నలను, తమ్ములను తంగేడు, గునుగు, 
గుమ్మడి, బంతి, చేమంతి, గన్నేరు, నందివర్దనం, నూకపూవు ఇట్లా అన్ని 
రకాల పూలను సేకరించడానికి పంపుతారు. భోజనాలు అయిన తర్వాత 
పెద్ద ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో కింద తంగేడు ఆకులను పేర్చి కట్టలుగా 
పేర్చిన తంగేడు పూలను ముందు వరుసగా పెడతారు. ఆ తరువాత ఒక్కొక్క 
పూల వరుసను పేరుస్తూ త్రికోణాకారంలో కింద పెట్టిన పళ్ళెం సైజును 
బట్టి, ఉన్న పూలను బట్టి వరుసలు పెంచుకుంటూ పెద్దగా పేరుస్తారు. 
5,7,9,11 వరుసల వరకు పేరుస్తారు. ఇంట్లో ఆడపిల్లలు చిన్నవారుంటే 
వారి ఎత్తు బతుకమ్మను కూడా పేరుస్తారు. ఇట్లా ఒక్క బతుకమ్మను అస్సలే 
పేర్చరు. తోడుగా చిన్న బతుకమ్మను కూడా పేరుస్తారు. రెండింటిలో పైన 
గౌరమ్మను ఉంచి ఇండ్ల ముందర లేదా సామూహికంగా ఒక దేవాలయం 
ముందర లేదా చెరువు గట్టు దగ్గర ఆడుతారు. 

ఊరిలో పెద్దముత్తయిదువ ఆడేచోట అలికి ముగ్గు వేసి ఒక పీట 
పెట్టి దానిమీద ఎర్రమట్టిని కుప్పగా ఉంచి అందులో వెంపెల్లె చెట్టును 
నిలుపుతుంది. ఊరిలో ఉండే పూజారి వచ్చి ఆ చెట్టుకు (లక్ష్మీదేవికి 
గౌరమ్మకు షోడశోపచార పూజ చేయించిన తరువాత 


అంటూ అందరూ పూల రెక్కలు చల్లుతూ బతుకమ్మ సంబరాన్ని 
ప్రారంభిస్తారు. గొంతు పెద్దగా ఉండి పాటలు చెప్పేవాళ్ళు చెప్పుతుంటే 
మిగతా అందరూ బతుకమ్మలచుట్టూ తిరుగుతూ చప్పట్లు, కోలాటం వేస్తూ 
ఏక గొంతుకతో పాట పాడుతారు. ఇట్లా సాయంత్రం 5-6 గంటలకు 
మొదలయ్యే బతుకమ్మ పాటలు, ఆటలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. 
ఇక్కడ ఒక అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాటలనేవి కొన్ని 
పురాణ, ఇతిహాస కథలు, సీతారాములు, శివపార్వతుల కథలు ఉంటాయి. 
వారి ఆదర్శ జీవనం, పార్వతి శివుడి గురించి చేసిన తపస్సు వంటివి, 
రాముడు శివధనస్సు విరువడం వంటి కథనాలతో ఉంటాయి. ఇవి కొత్తగా 
పెళ్ళెన ఆడపిల్లలకు అత్తగారింట్లో ఆవిధంగా నడుచుకోవాలని అని 
సూచించే విధంగా ఉంటాయి. కొన్ని పాటలు కొత్త పెళ్ళికూతురుని 
పుట్టింటికి పంపమని అన్నదమ్ములు వెళ్ళి అడిగే విధానం ఉంటాయి. 
ఇవన్నీ ఒక వరుసకు చెందినవైతే కొన్ని పాటలు స్వాతంత్ర్య సమరం జరిగే 
సమయంలో, రజాకార్ల ఆగడాలను ఎదుర్శొనే క్రమంలో వీరుల గాథలను 
పాటలుగా, రజాకార్ల దురాగతాలకు బలైన ఆడవాళ్ళ దీనగాథలు ఇట్లా 
సామాజిక అంశాలకు సంబంధించిన ఎన్నో పాటలు పాడతారు. 


* తెలంగాణ 


“ఒక్కొక్క పువ్వేసి చందమామ / ఒక్క జాము ఆయె చందమామ” 


పాటలో చివరగా ఊతంగా ఉయ్యాల, కోల్‌, గౌరమ్మ, 
వలలో, చందమామ అన్న పదాలు ఉపయోగిస్తారు. 
“శ్రీదేవి, భూదేవి ఉయ్యాలో, ధరణిలో సమ్మక్కఉయ్యాలో...” 
“శ్రీకరంబైనట్టి ఉయ్యాలో, భారతదేశాన ఉయ్యాలో...” 
“ఇద్దరక్కచెల్లెండ్లు ఉయ్యాల్లో, ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో...” 
“శ్రీగౌరి నీ పూజలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ” 
“వెంపల్లె చెట్టు కింద వలలో, ఎల రేగు కింద వలలో” 
“గుండంలో నిమ్మచెట్టు కోల్‌, నిండి ఉండగా కోల్‌” 

ఇట్లా సార్వత్రికంగా ప్రాంతాల పరంగా వందల 
సంఖ్యలో పాటలు ఉన్నాయి. 

చివరకు సద్దుల బతుకమ్మనాడు పెళ్ళి అయిన 
ఆడపిల్లను అత్తవారింటి పంపినట్లు గౌరమ్మను 
(బతుకమ్మ) తమ ఇంటి ఆడబడుచుగా భావించి నీళ్ళలో 
ఓలలాడించి 

“హిమవంతునింట్లో పుట్టి, హిమంతునింట్లో పెరిగి 

విదియాట్ల తదియ నాడు కాంతాలందరు గూడి 


KkkKk 


మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ 

మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మ” 

అంటూ సాగనంపుతారు. బతుకమ్మలను దగ్గరలో 
ఉన్న చెరువులో విడిచిపెడతారు. 

తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమానికి 
సంబంధించిన పాటలు కూడా అనేకం వచ్చినాయి. 
ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులకు 
సంబంధించినవి, పోరాట సమయంలో చేసిన 
కార్యాచరణకు సంబంధించిన పాటలు కూడా బతుకమ్మ 
పాటలుగా ప్రాచుర్యం పొందినాయి. ఆధునిక కాలంలో 
పాటలు చెప్పేవారు తక్కువైనారు. సంప్రదాయబద్ధంగా 
ఆడేవారు తక్కువైనారు. డి.జెలు, మైకుల హడావిడిలో 
ప్రకృతి సంబంధమైన పండుగ అసహజంగా 
జరుపుకుంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో బతుకమ్మ 
పండుగ జరుపుకోవడం ఎక్కువైంది. కానీ కొంత 
సహజత్వం లోపిస్తుంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర 
పండుగగా బతుకమ్మను ప్రకటించి అధికారికంగా 
బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ప్రతీ గల్లీలో, 
నగరంలో, పట్టణంలో, (గ్రామంలో, పెద్ద పెద్ద నగరాల్లో 
ప్రధాన వీధుల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తుంది. ఇది 
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే, 
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగగా మనం 
జరుపుకుంటున్నాం. అందరికీ బతుకమ్మ పండుగ 
శుభాకాంక్షలు. 


నజ (| రేోళ 


a 
@ 
Pirate WR 


ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 


తెలంగాణకు అవార్డు 


వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ 
ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్‌ మ్యాగజైన్‌ “ఎకనమిక్‌ టైమ్స్‌” అవార్డును అందించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు 
అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. ఢిల్లీలో జరిగిన 'డిజిటెక్‌ కాంక్షేవ్‌ 2022లో తెలంగాణ ప్రభుత్వం 
తరపున మంత్రి కే. తారకరామారావు పాల్గొని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల 
చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో జరిపిన విసృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను అవార్డుకు 
ఎంపిక చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలుచేస్తున్న సంస్కరణలతోపాటు “మీ సేవ పోర్టల్‌ ద్వారా 
ప్రజలకు మెరుగైన డిజిటల్‌ సేవలను అందిస్తున్నందుకు గానూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ అవార్డు వరించింది. 


75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం డిజిటల్‌ రంగంలో సాధిస్తున్న విజయాలను 
పురస్కరించుకుని సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలతో న్యూఢిల్లీలో 
డిజిటెక్‌ కాన్‌ క్లేవ్‌ 2022 ను ఎకనామిక్‌ టైమ్స్‌ నిర్వహిస్తోంది. నీతీ ఆయోగ్‌, 
కేంద్ర ఐటీ, ఎలకక్ట్లానిక్స్‌ శాఖతో పాటు ఇజ్రాయెల్‌, స్వీడన్‌ రాయబార 
కార్యాలయాలు సంయుక్తంగా ఈ కాన్‌ క్లేవ్‌కు సహకారం అందిస్తున్నాయి. 

డిజిటల్‌ రంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న రాష్ట్రాలను 
గుర్తించేందుకు ఈ కాన్‌ క్లేవ్‌కు నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా డెలాయిట్‌ టచ్‌ తో మట్స్‌ 
ఇండియా సహకారాన్ని తీసుకున్నట్టు ఎకనామిక్‌ టైమ్స్‌ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ 
శాఖలు విడుదల చేసే నివేదికలతో పాటు క్షేత్ర స్థాయిలో విసృతమైన పరిశోధన, 
అధ్యయనం చేసిన తరువాతనే తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేశామని 
పేర్కొన్నది. 

ఈ సందర్భంగా మంత్రి కే.తారకరామారావు మాట్లాడుతూ రాష్టంలో ఉన్న 
మీసేవ (1/66 56/2) కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు ముఖ్యంగా మొ 
బైల్‌ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్‌ లెస్‌ గవర్నెన్స్‌ దిశగా చేపడుతున్న 
కార్యక్రమాలు... టి వాలెట్‌ సాధించిన మైలురాళ్లను వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ 


© 4996 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 
రోజులలో, టీఎస్‌ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 
రోజులలో అనుమతులను పొందవచ్చని తెలిపారు. 
కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో 
తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉన్నది అని 
అన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు 
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 
చేస్తున్న కృషికి ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్మారం మరో 
నిదర్శనం అని తెలంగాణ ప్రభుత్వ విధానాలపై 
విస్సృతమైన పరిశోధన చేసిన “ఎకనమిక్‌ టైమ్స్‌” 
పత్రికకు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ 
కార్యక్రమంలో మంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ 
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌,తెలంగాణ 
భవన్‌ ౭సిజలట్‌ కమీషనర్‌ డా గారన్‌ ఉప్పల్‌ ఉన్నారు. 


మనం నూతనంగా ప్రారంభించుకుంటున్న 
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో ఓవైపు 
శాంతిభద్రతల పరిరక్షణ, మరోవైపు 
తెలంగాణలోని మారుమూల ప్రాంతాలలో 
జరిగిన సంఘటనలు కూడా వెంటనే 
తెలుసుకునే సమాచార సేకరణ 
సాధ్యమవుతుందని, ఈ సెంటర్‌ 
ప్రారంభంతో పాలనలో ఒక నవశకం 
మొదలవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్‌లో 
తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ 
కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను 
ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 
కేసీఆర్‌ మాట్లాడుతూ... ఈ భవన నిర్మాణం 
వెనకున్న ముఖ్య ప్రేరణ, కర్త 

రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి అని, 
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ క్రెడిట్‌ మొత్తం 
డీజీపీకే దక్కుతుందని కొనియాడారు. 
ఆయన పోలీస్‌ కమీషనర్‌గా ఉండగా ఈ 
అద్భుత ఆలోచనకు నాంది పలికారన్నారు. 


9 50 e సెప్టెంబర్‌ 2029 
* తెలంగాణ 


మయి నో 


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభంతో ప్రశాంత తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ 


7 pe | 


ఈ సెంటర్‌లో కూర్చుని ఒకే చోట లక్షల కెమెరాలు పంపే దృశ్యాలను 
వీక్షించవచ్చునన్నారు. కూర్చున్నచోటి నుంచే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు 
పంపవచ్చునన్నారు. ప్రకృతి విపత్తు అయినా, సంక్షోభమైనా, భారీ బహిరంగ 
సభ అయినా ఇక్కడి నుంచే సిబ్బందిని సమన్వయం చేయవచ్చునని, అన్ని 
ప్రభుత్వ శాఖలను ఏకతాటిపైకి తెచ్చే వ్యవస్థ తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ 
ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అని, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ 
సెంటర్‌(సీసీసీ)/గా వ్యవహరిస్తున్న ఈ వ్యవస్థ అనేక సాంకేతిక అద్భుతాలను 
సాధిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

ప్‌ప్‌పీ క్షేతస్థాయిలో పలు భద్రత విభాగాలతో అనుసంధానం చేసి 
ఉంటుందని, వీడియో సర్వైలెన్స్‌, రవాణా, ట్రాఫిక్‌, అత్యవసర సేవలు, పౌర 
సేవలకు సంబంధించిన అప్లికేషన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, 
సెన్సార్లు జోడింపు. వీటన్నింటి ద్వారా రాష్ట్రంలో ఎక్కడ అవాంఛనీయ ఘటన 
జరిగినా వెంటనే సీసీసీలో అలారంలు మోగుతాయి, ప్షీన్లపై నోటిఫికేషన్లు 
వస్తాయని సీఎం తెలిపారు. ఆయా ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది పనితీరును 


9 51] e సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


గుర్తించే థర్డ్‌పార్టీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ 
సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ సెంటర్లు సీసీసీకి జోడింపు 
జరిగిందన్నారు. 

ఇవే కాకుండా విపత్తులు, అత్యవసర సమయాల్లో 
రాష్ట, జిల్లాస్థాయి, ప్రధాన పట్టణాలు, స్థానిక 
సంస్థలు ఇలా ప్రతి దశలోంచి సమాచార మార్పిడి. 
ప్రజలను రక్షించేందుకు, మెరుగైన సేవలు 
అందించేందుకు, నేరాలను కట్టడి చేయడం వంటి 
అంశాల్లో అవసరం మేరకు అన్ని ప్రభుత్వ 
విభాగాలను ఒకేతాటిపైకి తేవడం, అవసరం అయితే 
ప్రైవేటు ఏజెన్సీలను సైతం కలుపుకోవడం తదితర 
సౌకర్యాలన్నీ సమకూరుతాయన్నారు. 


రాష్ట్రానికే గర్వకారణం 


హైదరాబాద్‌లో ఇంతటి అద్భుతమైన పోలీస్‌ 
కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటైతదని ఎవరూ 
ఊహించలేదు. ఇది రాష్ట్రానికే గర్వకారణమని సీఎం 
అన్నారు. సంకల్పిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో 
చెప్పటానికి _ సీసీసీ నిదర్శనమని. మొత్తం 
పరిపాలనకు ఇది మూల స్తంభంగా ఉంటుందని 
తెలిపారు. 


డ్రగ్స్‌ నిర్మూలన మన కర్తవ్యం 
సమాజానికి డ్రగ్స్‌ పెను ప్రమాదమన్నారు. దీన్ని 


అరికట్టేందుకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిలబస్‌లో 
మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై విద్యావేత్తలు కూడా 
ఆలోచించాలన్నారు. 


తెలంగాణలో సందర్భోచిత, సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థ 
నిర్మితమై, దేశ పోలీస్‌ వ్యవస్థకే తెలంగాణ పోలీస్‌ ఓ కలికితురాయి 
కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ సహాయంతో 
రాష్ట్ర పోలీస్‌ శాఖ అద్భుతమైన ఫలితాలు సాధించాలని, తద్వారా ప్రజలకు 
గొప్ప సేవలు అందించాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌గా 
పేరుతెచ్చుకోవాలన్నారు. తెలంగాణ పోలీసు శాఖ సందర్భోచిత, 
సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థగా నిర్మితమై, భారతదేశ పోలీస్‌ వ్యవస్థకే 
కలికితురాయి కావాలన్నారు. ఎంత విజ్ఞత ఉన్నా సంస్కారం కొరవడితే 
ప్రయోజనం ఉండదు. పాత పద్ధతిలోనే పోలీసులు అనే మాట 
వినిపించొద్దు. కమాండ్‌ కంట్రోల్‌ సాయంతో పోలీస్‌శాఖ అద్భుత 
ఫలితాలు సాధించాలి. ప్రజలకు గొప్ప సేవలు అందించాలని 
సూచించారు. ఇదే శాఖలో పదవీ విరమణ చేసిన ఎంతో మంది 
అధికారులు హైదరాబాద్‌లో ఉండడం మన అదృష్టం. మీరంతా కమాండ్‌ 


9 59 6 సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


కంట్రోల్‌ను సందర్శించి అవసరమైన సలహాలు ఇవ్వాలని 
కోరారు. 


డీజీ లేదా అడిషనల్‌ డీజీ స్థాయి అధికారిని 
ప్రత్యేకంగా నియమించి సైబర్‌ క్రైంపై స్పెషలైజేషన్‌ 
చేయించాలని, సైబర్‌ క్రైం కట్టడికి అంతర్జాతీయ 
స్థాయిలో ఏ విధంగా అరికడుతున్నారో తెలుసుకోవాలని 
సీఎంకేసీఆర్‌ డీజీపీని కోరారు. ఈ మధ్యకాలంలో సైబర్‌ 
కైం ప్రపంచాన్ని గందరగోళానికి గురి చేస్తున్నదని, ఈ 
సైబర్‌ నేరగాళ్లు క్లిష్టమైన నేరగాళ్ళుగా మారారని, ప్రజలు 
వారి బారిన పడకుండా చూడాలని అన్నారు. నేరం చేసే 
వారు కూడా రూపాలు మారుస్తున్నారు. పట్టణీకరణ 
పెరిగిపోవటంతో పెద్దపెద్ద నగరాలు చాలా సమస్యలు 
ఎదుర్కొంటున్నాయని కేసీఆర్‌ తెలిపారు. అమెరికాలోని 
న్యూయార్క్‌లో డ్రగ్స్‌ వ్యసనంతో ఇబ్బంది పడేవారు. 
అలాంటి పరిస్థితుల్లో అక్కడి మేయర్‌, పోలీస్‌ 
ఉన్నతాధికారులు కల్పించుకొని డ్రగ్స్‌ను 95శాతం 


సేవలందించారని కొనియాడారు. వారి సేవలు 
ఉపయోగించుకోవాలన్నారు. 


శాంతిభద్రతలు పటిష్టం 


అందరి కంట్రిబ్యూషన్‌, పోలీసుల పనితీరు, 
ప్రజల సహకారంతో ఎనిమిదేండ్లుగా రాష్ట్రాన్ని 
శాంతిభద్రతల నిలయంగా ముందుకు తీసుకెళ్లు 
న్నాం. మనకు ఈ రోజు అద్భుతమైన 
సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక 
నుంచి నేరాలపై మరింత నియంత్రణ 
పెరిగే అవకాశం ఉన్నది. మేము 
సింగపూర్‌ వెళ్లినప్పుడు అక్కడి పోలీస్‌ 
వ్యవస్థను చూసి రావాలని 

హేందర్‌రెడ్డి నాకు చెప్పారు. 
అక్కడ ఓ సమావేశంలో సింగపూర్‌ 


తగ్గించేశారు. మనం అనుకుంటే ఇక్కడా అరికట్టగలుగుతాం. మన 
పోలీసులపై నాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. 
నేను కూడా ఎక్కడ మాట్లాడినా మన పోలీసుల గురించి గర్వంగా 
చెప్తున్నా. పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో స సహకరిస్తుంది. 
ద్విగుణీకృతమైన ఉత్సాహంతో హు వెళ్లాలని 
పిలుపునిచ్చారు. మనం ఏది చేయాలనుకొన్నా చిత్తశుద్ధితో 


చేయాలి. చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి, సందర్భశుద్ధి, పట్టుదల, లక్ష్యంపై జ అధికారులు... మీరు హైదరాబాద్‌ను 
ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. సింగపూర్‌ మాదిరిగా ఎప్పుడు చేస్తున్నారు? అని 

నన్ను అడిగారు. దానికి సమాధానం చెప్తూ 'మేం 
పోలీసు వ్యవస్థ సమాజానికి ఎంతో అవసరం ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టినం. కొంత 


మానవ సమాజం ఉన్నంతకాలం పోలీసింగ్‌ ఉంటుంది. ఎంత ఉత్తమమైన సమయం కావాలి అని చెప్పిన. సింగపూర్‌లో 
పోలీసింగ్‌ ఉంటే ప్రజలకు అంత సేప్టీ, సెక్యూరిటీ లభిస్తుందన్నారు. అమ్మాయిలు అర్థరాత్రి కూడా స్వేచ్చగా ఎక్కడికైనా 
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇం(ప్రూవ్‌మెంట్‌, రిఫార్మింగ్‌, అప్టేషన్‌ వెళ్లి పని చేసుకొనే వాతావరణం ఉన్నది. అలాంటి 
పోలీసింగ్‌ అవసరమన్నారు. పోలీసుశాఖలో అనేక రకాల సవాళ్లను ఎదుర్మొన్న పరిస్థితులు మన వద్ద కూడా రావాలి. అనుకుంటే 
అధికారులున్నారు. మనకు ఉన్నటువంటి (గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐలీ, కౌంటర్‌ వస్తాయి. గతంతో పోల్చితే హైదరాబాద్‌లో 
ఇంటెలిజెన్స్‌ తదితరవాటికి ఆనాడే ఎంతో ముంజుచూపుతో బీజాలు వేశారు. చాలావరకు నేరాలు తగ్గాయని పేర్కొన్నారు. మన 
మనుషులు తలుచుకొంటే సాధించలేకపోవడం అంటూ ఏమీ ఉండదు. పోలీసు రాష్టం ప్రశాంతతకు నిలయంగా మారాలని, 
అధికారుల్లో గొప్ప కౌశల్యం ఓర్పు, నేర్చు ఉంటాయి. ఆయా సందర్భాల్లో అవి అభివృద్ధిలో దూసుకుపోవాలని సీఎం కేసీఆర్‌ 
కనిపిస్తాయి. ఆయా రంగాల్లో, వివిధ హోదాల్లో సమాజహితం కోసం ఆకాంక్షించారు. 


OE సెప్టెంబర్‌ 9029 
* తెలంగాణ 


మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవనాన్ని లక్షా 12 వేల 77 చదరపు 
మీటర్ల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి ప్రదేశాన్ని 
360 డిగ్రీల కోణంలో పోలీస్‌ రాడార్‌ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో ఏ 
ప్రదేశంలో ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు. మొదట్లో రూ. 350 
కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణాన్ని మొదలుపెట్టినా, ఆ తర్వాత 
మరో రూ.200 కోట్లు కేటాయించడం జరిగింది. భవనం మొత్తం 7 
ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో 4 బ్లాకుల్లో A, 
B, 0, D కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ టవర్లను నియమించారు. గ్రౌండ్‌ 
ఫ్లోర్‌ నుంచి 84.2 మీటర్ల ఎత్తులో టవర్‌-A ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ 
నుంచి 65.2 మీటర్ల ఎత్తులో 8, 0, ౦ టవర్లను నిర్మించారు. సీసీసీలో 
అతి ముఖ్యమైనది ఆఫీస్‌ బిల్లింగ్‌ గా వ్యవహరించేది టవర్‌-గ్కి, జీ ఫ్లస్‌ 
20 అంతస్తుల్లో పైన హెలిప్యాడ్‌ను నిర్మించి కలిపి టవర్‌-A ను 
నిర్మించారు. ఇందులో ఓపెన్‌ ఆఫీస్‌ మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, 
ఇతర క్యాబిన్లు ఉంటాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఅన్నిసీసీ కెమెరాలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ 
సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఇందులో ప్రధానమైన హైదరాబాద్‌, 
సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాలను 
ఇక్కడి నుంచే పర్యవేక్షించే వీలుంటుంది. నగరంలో ఇప్పటి వరకు 
ఏర్నాటైన 7.5 లక్షల సీసీ కెమెరాలను ఈ సెంటర్‌కు అనుసంధానం 
చేస్తారు. ప్రధానంగా ఇందులో ట్రాఫిక్‌, లా అండ్‌ అర్జర్‌, పండుగలు, 
వేడుకలు, రాజకీయ పార్టీల ఆందోళనలకు సంబంధించిన (ప్రతి 
విషయాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. 


ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్టేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలు 


నగరంలో మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 250 ఏఎన్‌పీఆర్‌ 
కెమెరాలు వున్నాయి. ఇవన్నీ కూడా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 
(సీసీస్సీకు అనుసంధానమై ఉంటాయి. ట్రాఫిక్‌ రద్దీ ఎలా ఉంది.? ట్రాఫిక్‌ 
రద్దీ ఏర్పడటానికి కారణాలేమిటి..? ఎంత సేపట్లో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ 
అవుతుందనే విషయాలతో పాటు (ట్రాఫిక్‌ను ఎటువైపు మళ్లించాలి, 
ఆంక్షలు, ఇతర అనేక విషయాలను పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌ ద్వారా సీసీసీ 
నుంచే చెబుతారు. దీంతో ట్రాఫిక్‌లో ఎక్కువ స్‌ు చిక్కుకోకుండా 
వాహనదారులు అ(ప్రమత్తమవడానికి అవకాశం వుంటుంది. ఏదైనా నేరం 
జరిగినా, దొంగ నంబర్లు వేసుకొని తిరిగే వాహనాలను ఏఎన్‌పీఆర్‌ 
కెమెరాలు గుర్తిస్తాయి. ఆ సమాచారాన్ని ట్రాఫిక్‌ పోలీసులకు అందిస్తాయి. 
ఆయా కూడళ్ల నుంచి వచ్చే వాహనాలను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు 
డాటాను అందిస్తుంటాయి. 


సోషల్‌ మీడియాకు ప్రత్యేక వింగ్‌ 


సోషల్‌మీడియాలో వచ్చే అవాస్తవాలు, పుకార్లు కొన్నిసార్లు ప్రజలను 
భయాందోళనకు గురిచేసేవిగా ఉంటాయి. అవి కొన్ని వర్గాలు, వ్యక్తుల 
మధ్య గొడవలు సృష్టించేవిగా ఉంటాయి. ఇలాంటి పోస్టులతో 
ప్రశాంతతకు భంగం కలుగుతుంది. సోషల్‌మీడియా ద్వారా మహిళలను 


క ॥ 
రాధలో భా 3 వుట! న 
Tere గతాతని రాన 


9 54 © సెప్టెంబర్‌ 2022 
* తెలంగాణ 


వేధించే వారు అధికంగా ఉన్నారు. అలాంటి వాటికి చెక్‌ 
పెట్టేందుకు సీసీసీలో కొత్తగా సోషల్‌మీడియా విభాగాన్ని 
అందుబాటులోకి తెచ్చారు. ఈ విభాగం సోషల్‌ 
మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు పర్యవేక్షిస్తూ 
వుంటుంది. 


కాయిన్‌ బాక్స్‌తో కాల్స్‌ 


ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే అలాంటి వారి 
సమస్యలను తెలుసుకోవడం కోసం నగరంలో ఎమర్జెన్సీ 
కాయిన్‌ బాక్స్‌లు ఉన్నాయి. కాయిన్‌ బాక్స్‌ల మాదిరిగా 
ఉంటూ ఫోన్‌తో వీడియోకాల్‌ చేసే అవకాశముంటుంది. 
ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఫోన్‌ బాక్స్‌ వద్దకు వెళ్లి 
సీసీసీక్రి ఫోన్‌ చేయవచ్చు. పోలీసులు కూడా ఎక్కడి నుంచి 
కాల్‌ వచ్చిందనే సమాచారం తీసుకొని, నిమిషాల 
వ్యవధిలోనే బాధితుల వద్దకు వెళ్లి తగిన సహాయం 
చేస్తారు. 

కిడ్నాప్‌, ఇతరత్రా నేరాలు చేసి పరారవుతున్నారంటే 
వెంటనే మూడు పోలీస్‌ కమిషనరేట్ల పోలీసులతో పాటు 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు సీసీసీ నుంచి 
సందేశాలు వెళ్తాయి. దీంతో పాటు ఏ రూట్‌లో నుంచి 
కిడ్నాపర్లు, దొంగలు వెళ్లారనే సమాచారం తీసుకొని ఆ 
రూట్‌లోని కెమెరాలన్నింటినీ ఒకేసారి తనిఖీ చేస్తారు. 
దీంతో వేగంగా ఫలితాలు రావడంతో కేసుల దర్యాప్తు 
కూడా వేగంగా తేలిపోయే అవకాశం కలుగుతుంది. 
నేరం చేసి వెళ్లే వ్యక్తులకు సంబంధించిన వాహనం 
నంబర్‌ను గుర్తించారంటే, ఆ నంబర్‌ను సీసీసీకి 
పంపిస్తారు. దీంతో ఆ నంబర్‌ను సర్వర్‌లో ఉంచడంతో 
ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఉన్న చోట ఆ వాహనం 
వెళ్లిందంటే వెంటనే సీసీసీకి సమాచారం వస్తుంది. దీంతో 
స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి నేరస్తులను 
పట్టుకుంటారు. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే 
జరుగుతుంది. 


పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురించిన అదనపు సమాచారం : 


2015 నవంబర్‌ 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శంకుస్థాపన, 
భూమిపూజ చేశారు. 2022 ఆగస్టు 4వ తేదీన సీఎం కేసీఆర్‌ ఈ కమాండ్‌ 
కంట్రోల్‌ సెంటర్‌ ను ప్రారంభించారు. ఈ సెంటర్లో మొత్తం 6 లక్షల 42 
వేల చదరపు అడుగులలో నిర్మాణం చేపట్టడం జరిగింది. 2.16 లక్షల చదరపు 
అడుగులు, సూపర్‌ స్ట్రక్చర్‌ ఏరియా 4.26 లక్షల చదరపు అడుగుల్లో ఉన్నది. 

ఈ సెంటర్‌ ను మొత్తం ఐదు బ్లాక్‌ లుగా నిర్మించారు. టవర్‌ “ఏలో గ్రాండ్‌ 
ఫ్లోర్‌ తోపాటు 19 అంతస్తులు, టవర్‌ 'బీలో రెండు బేస్‌ మెంట్లు గ్రౌండ్‌ ఫ్లోర్‌, 
15 అంతస్తులు, టవర్‌ 'సీలో ఆడిటోరియం గ్రౌండ్‌ ఫ్లోర్‌, రెండు అంతస్తులు, 
టవర్‌ 'ఊలో గ్రౌండ్‌ ప్లస్‌ మొదటి అంతస్తు, 

టవర్‌ “ఈిలో సీసీసీని 4 నుంచి 7 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఇది 
గాక మరో రెండు బేస్‌ మెంట్‌ లెవల్‌ లు ఉన్నాయి. అన్ని టవర్లలో టవర్‌ “ఏ” 
ఎత్తయినది. దీనిలో మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. దీనిలోనే నాల్లో 
అంతస్తులో డీజీపీ చాంబర్‌, 18వ అంతస్తులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ 
చాంబర్లు వున్నాయి. 7వ అంతస్తులో ప్రముఖుల చాంబర్లు ఉన్నాయి. టవర్‌ 
ఏ, బీలను 14వ అంతస్తులో కలుపుతూ 400 మెట్రిక్‌ టన్నుల బరువుతో 
దేశంలోనే అత్యంత బరువైన స్మైవాక్‌ వంతెన నిర్మించారు. దీనికి సోలార్‌ 
ఫొటోవోల్టిక్‌ ప్యానల్‌ తో రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేశారు. 

నైరుతివైపు ఉన్న టవర్‌ పైన హెలిపాడ్‌ ను ఏర్పాటు చేశారు. దీనిపై 
వీవీఐపీ మూమెంట్స్‌ కోసం హెలికాస్టర్‌ సేవలను వాడుకోవచ్చు. టవర్లలోని 
కింది ఫ్లోర్లలో ఆడిటోరియం, కేఫ్‌, మల్టీపర్పస్‌ హాల్‌, మీడియా సెంటర్‌, 
రిసెప్షన్‌ లాబీలను ఏర్పాటుచేశారు. టవర్‌ - ఏలో 550 వర్క్‌ స్టేషన్లు 


ఉంటాయి. వెయ్యి మంది సిబ్బంది పనిచేయవచ్చు. టవర్‌ బీలో 580 వర్క్‌ 


స్టేషన్లు ఉన్నాయి. 1500 మంది సిబ్బంది పనిచేయవచ్చు. అన్ని ఫ్లోర్లలోనూ 
కిచెన్‌ అందుబాటులో ఉంది. ఆడిటోరియంను 590 మంది సీటింగ్‌ 
కెపాసిటీతో ఏర్పాటు చేశారు. 

మొత్తంగా 600 కు పైగా వాహనాల పార్మింగ్‌ సౌకర్యం కలదు. టవర్‌ 
- డీ గ్రాండ్‌ ఫ్లోర్‌ లో 125 మంది కూర్చునే సామర్థ్యంతో మీడియా బ్రీఫింగ్‌ 
హాల్‌ ఉంది. నేరుగా అక్కడి నుంచే లైవ్‌ కవరేజ్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. 
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో ప్రత్యేక డాటా సెంటర్‌ కోసం బెల్జియం, జర్మనీ 
నుంచి సర్వర్లను తెప్పించారు. దాదాపు 80 పెటా బైట్ల సామర్థ్యం ఉన్న స్టోరేజీ 
ఉన్నది. అంటే 10 లక్షల సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ ఇందులో నిక్షిప్తం అవుతుంది. 


9 గగ్ర్‌ ఆ సెప్టెంబర్‌ 9029 
* తెలంగాణ 


ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ చూసే సామ- 
ర్ధ్యంతో భారీ (సీన్‌ కూడా అందుబాటులో వుంది. 
అలాగే, తెలంగాణలోని అన్ని జిల్లాల సీసీటీవీల ఫీడ్‌, 
ఇతర సమాచారం కూడా హైదరాబాద్‌ లోని సీసీసీకి 
అనుసంధానమవుతుంది. 


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలు, 
ప్రయోజనాలు : 
బహుముఖ ప్రయోజనాల కోసం తెలంగాణ 
ప్రభుత్వం ఈ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ 
రంగంలోని అన్ని వ్యవస్థలను సమన్వయం 
చేసుకొంటూ విపత్తుల సమయంలో ప్రజలను 
సకాలంలో కాపాడటం, నష్టాన్ని తగ్గించడం దీని 
లక్ష్యం. నిరంతర పర్యవేక్షణతో రాష్ట్రంలో నేరాలను 
నియంత్రించడం కోసం పనిచేస్తుంది. ఈ సెంటర్‌ 
లో పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, 
ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన 
అన్ని ప్రభుత్వ విభాగాల కేంద్రాలు అనుసంధానమై 
వుంటాయి. 
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, (ప్రైవేటు 
దవాఖానలు, అన్ని అంబులెన్సులు, ఫైర్‌ స్టేషన్లు, 
పోలీస్‌ స్టేషన్లు, అన్ని ప్రధాన లొకేషన్లు, బస్టాండ్లు, 
రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లు, 
మార్కెట్లు... ఇలా ప్రతి సమాచారాన్ని సీసీసీలోని 
హైఎండ్‌ డాటా సెంటర్‌కు 
అనుసంధానిస్తారు. 
రాష్టంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా 
కనిపిస్తే, సీసీటీవీల్లోని ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ ద్వారా 
కెమెరాయే నేరుగా సీసీసీకి అలర్ట్‌ పంపుతుంది. 
అక్కడ పార్‌ఎప్‌ |ప్రీన్‌ పై వస్తుంది. దీంతో వెంటనే 
సిబ్బంది అలర్ట్‌ అవుతారు. త 


ఎనాలసిస్‌ 


వ్‌ 


జాతి రతనాలు 


సాండితీ సాహృదం - డాక్టర్‌ శ్రీరంగాచార్య 


హరిహరనాథ్‌ ఉస్మానియాలో ఎం.ఏ. చేస్తున్నపుడు మేము 
పరిచయమైనాము. తర్వాత వారు జద్బర్లలోని ఓరియంటల్‌ కాలేజీ, 
ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఓరియంటల్‌ కాలేజీల్లో స్వల్ప కాలం రసు 
అనంతరం జోగిపేట డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులైనారు. ఆ 
కాలేజీలో (మొదట ప్రయివేటు తర్వాత ప్రభుత్వ కళాశాల) సుఖాని 
కన్నా (శ్రమనే ఎక్కువగా అనుభవించినారు. దీనికొక ఉదాహరణం 
చెబుతాను. కళాశాల ప్రభుత్వ వశమైన తర్వాత జరిగిన వార్షిక పరీక్షల్లో 
విద్యార్థులు కాపీ కొట్టకుండా నిరోధించినందుకు ఆ శిష్యులంతా 
వీరిపైన శిలావర్షం (గుట్ట పలుగురాళ్లు) కురిపిస్తే అందరూ 
'కాందిశీకులుగా” పరుగెత్తినారు. హరిహరనాథ్‌ అప్పుడు ప్రిన్సిపాల్‌, 
గోపాల కృష్ణారావు పరీక్షలను నిర్వహించే అధికారి. కఠిన నీతి 
నియమాలకాదర్శమూర్తి కాబట్టి విద్యార్థులు వీరినే పరమఘోరంగా 
మర్దిస్తే, చావు బ్రతుకుల మధ్య ఉస్మానియా వైద్యశాలలో చేర్చినారు. 


కాలం చాలా విలువైనదే గాక జగద్ధక్షకమూ అతి భయంకరం 
గూడా అందుకే ప్రతి జీవీ కాలపురుష ప్రస్తావన చేస్తారు. జగద్దక్షక 
కాలపురుషుని ప్రభావంలో పడి - ఆత్మీయ మిత్రుడు 


సహాధ్యాపకుడైన డా॥ గంగాపురం హరిహరనాథ్‌ వీరి ఆరోగ్యం గూర్చి ప్రతిరోజూ వింత వింత సమాచారాలు వస్తుండేవి. 
మాయమైతారని భావించలేదు. వారికేదో స్వల్ప అనారోగ్యం ఆనాడు ఉస్మానియా వీసీగా వున్న 'హషీం వలి' వీరిని ప్రతి రోజూ వెళ్లి 
సంభవించి ఓషధీ సేవ చేస్తున్నట్టు మాకు తెలిసినట్లే వారి చూచి వచ్చే సహృదయుడు. జోగిపేట కాలేజీ వ్యవహారం వీరికే గాదు 


శివైక్యవార్త తెలిసి ఎంత కుమిలిపోయినామో! తెల్పలేను. ఆయనది (ప్రభుత్వ ఉన్నతాధికారులు మొదలైన వారికి కనువిప్పుగలిగించి వారి 
ఒక విచిత్ర వ్యక్తిత్వ సమే గాదు అతి విచిత్ర భక్షణాది వ్యవహారపరిపూత యందు “కింకర్తవ్యం” అనే భావనను దృఢం వనన పుణ్య వేళా విశేషం 
సౌమనస్యం. వలన ఉస్మానియా విశ్వ విద్యాలయ పరిధిలోనున్న (అన్ని జిల్లాల్లో, 
(ప్రతి కాలేజీలోను ఎంతో శ్రమించి చూచి వ్రాసే తీరు (కాపీ) లేకుండా 
చేసి ఈ దేశానికుత్తమ విద్యావంతులైన యువకులనందిం చగలిగినారు. 
ఇదొక విశేషమేయైనా ఆనాడు జోగిపేట విద్యార్థుల దాడికి గురియైన 
గోపాలకృష్ణరావు, హరిహర నాథుల ధీ ధైర్యాలు ఎంతో గొప్పవి. ఈ 
జంట క్షీరనీర న్యాయ జీవితం గడిపినవారు. ఇప్పటికీ గోపాల కృష్ణారావు 
హరిహరనాథ్‌ కుటుంబంలో వున్న ఒక పెద్ద మనిషి, జోగిపేట కాలేజీ 
ప్రభుత్వ సంస్థయైన తర్వాత అక్కడి అధ్యాపకులను బదిలీ చేస్తే 
హరిహరనాథ్‌ పాలెంలోని ఓరియంటల్‌ కాలేజీకి, గోపాలకృష్ణరావు 
1 స్థానిక డిగ్రీ కళాశాలకు బదిలీయై యథాపూర్వం బంధువర్గ 
- నిర్విశేషులుగానే వున్నారు. 
మా హరిహరనాథ్‌ (1984 నుండి) మా కాలేజీలో దాదాపు 
10సంవత్సరాలకు పైగా పనిచేసినారు. అధ్యాపకునికుండే ఏ మె- 
రమెచ్చాలు కూడా వీరియందుడేవి గావు. సామాన్య గ్రామీణ 
విద్యార్థులకనువైన రీతిలో ఛందోలంకారాలు, సాహిత్య విమర్శ 
బోధిస్తుంటే మా విద్యార్థులంతా అవనత శిరస్ములై శ్రద్ధాళువులుగా 
పాఠాలు విన్న దాని ఫలం అనంతర కాలంలో ఎట్లా ఉ 
పయోగపడిందో నేటికీ మననం చేసుకోవడం ఒక 


a A 


హరిస్తున్న ర్‌ 


ఆకా 


విద్యార్థులున్న హాలుకీయన్ను 
న్విజిలటర్‌గా వేసి స్టేషనరీ మొదలైన 
వాటినిచ్చి పంపితే ఈయన ఆ వేసవిలో 
డ్యూటీ చేయటం భరించలేక ధోవతిని 


9 56 © సెప్టెంబర్‌ DYDD 
* తెలంగాణ 


పైకి చెక్కి షర్టును విడిచి ఒక దగ్గర తగిలించి బయట పచార్లు చేస్తూ పరీక్ష 
వ్రాయిస్తుంటే చూడడానికి వెళ్లిన నేను ఆశ్చర్యపడ్డాను. 

ఈయన దూరంగా ఒక చెట్టు క్రింద కుర్చీలో నిద్రాళువు, హాల్లో విద్యార్థులు - 
నేను వచ్చింది గూడా గమనించలేని శ్రద్ధతో పరీక్ష వ్రాయటం (కాపీ అనేదే లేదు) 
ఆశ్చర్యం అనిపించింది. హరిహరనాథ్‌ని లేపి మాట్లాడి పరీక్షలు నిర్వహించినాం. 
ఇక్కడ ఆనాటి మా విద్యార్థుల సత్‌ ప్రవర్తన గురుభక్తి అ అభినందనీయాలు. 

ఈయన ఒక తెలుగు సంస్కృతాలే గాదు. మంచి ఇంగ్లీషు వచ్చినవాడు హిందూ 
పత్రిక ఈయన కెంతో యిష్టం. దాన్ని అనుదినం ఆద్యంతం చదివి వాడు 
గుండేరావు హర్మారే సన్నిధి, వీరిని ప్రాకృత భాషా విశారదుని చేసింది. ఊళ్లోవారు 
(మేడిపూర్‌) బంధువులు వస్తే కాస్తా మాట్లాడి అవిశ్రాంత పఠనం చేస్తుండే ఈయన 
నిత్య విద్యార్థియే గాదు, ఏ విద్యార్థి ఎప్పుడు వెళ్లి ఏదడిగినా ఆ విషయాన్ని 
కూలంకషంగా వారికి చెప్పి సంతృప్తి పరచడాన్ని శిష్యులు 
గొప్పగా చెప్పుకుంటారు. 

మా కళాశాలలో మేము సహోద్యోగులం. ఇండ్ల వద్ద 
ఆత్మీయతా మూర్తి మత్వాలు, హరిహరనాథ్‌ సాహచర్యం 
కారణంగా పాలమూరు జిల్లాలోనే గాదు బయట కూడా 
ఎందరో పెద్దలను సేవింతిన అదృష్టవంతుణ్ణి, ననూ 
గంగాపురం నృహరి దీక్షితులు. హనుమత్‌ శర్మ, సురభి శర్మ 
వంటి వేదమూర్తులను మహానుభావులనే గాక పల్లెర్ల 
వినాయకరావు, గంగాపురం శ్రీహరినాథ్‌ మొదలైన స్నేహమే 
రూపుదాల్చిన వారిని సందర్శించి మిత్రుడనయినాను. 
హరిహరనాథ్‌ను చూస్తే ఇంత విద్వత్తుగల వాడని ఇన్ని భాషలు 
తెలిసిన వాడని గమనించడానికి వారి విజ్ఞాన విశాల కూపంలోకి దిగి “కృతతీర్థః 
పయసామివాశయః (మెట్లు గలిగిన సరస్సులోనికి సులభంగా దిగినట్లు నీతి శాస్త్రం 
కూడా విషమమైన మనుష్యుని గ్రహిస్తుంది) అనే దాన్ని సార్థకం చేసుకోవలసిన 
అవసరం వుండేది. తన బిడ్డలను కుమారులను విద్యావంతుల చేసి అర్జాంగియైన 
ఇందిరాదేవి (అక్కగారి బిడ్డయే) ఒరియంటల్‌ ఎంట్రన్స్‌ నుండి ఎం.ఏ. దాకా 
విద్యావతిని చేసి అనంతర కాలాల్లో తనకిష్టమైన ‘శాసన సాహిత్యం” గూర్చి ఉ 
స్మానియాలో పరిశోధింపచేసి పిహెచ్‌డీ పొందునట్లు చేసి సంతృప్తి చెందిన 
విద్యాతపస్పి, 

బి.ఎన్‌. శాస్ర్తి మహబూబ్‌నగర జిల్లా సర్వస్వం (1992) సిద్ధం చేస్తున్నప్పుడు 
వీరితో ఒక వ్యాసం వ్రాయించడానికి మేము పడిన శ్రమ చెప్పరానిది. కానీ ఎంతో 
విలువైన వ్యాసం తయారు చేసి యిచ్చినారు. అదే పాలమూరు విద్యద్వరులనే పెద్ద 
రచన. ఇది నా౭_న్యతో దర్శనీయ ప్రతిభా సమున్మేష విశేష విషయ సముకే పేత 
రచన. వీరుగాక వేరెవ్వరు వ్రాసినా ఈ 'జిగి రాక పోయేది. నాడు పత్రికల్లో జి. 
కృష్ణ వంటి మహానుభావుడు ఈ వ్యాసాన్ని ఎంతగా మెచ్చుకున్నా ఆయనలో మార్చు 
లేదు. “మూసీ” మొదలైన పత్రికల్లో వచ్చిన వీరి వ్యాసాలు ఇప్పటికీ మన శిరః 
కంపాని కనువుగా వుంటాయా లేదా అనే ఆలోచన వారికనవసరం. ఆయన రచన 
ఆయనది. ఆ వ్యాసాలన్నిటినీ, పరిశీలించవచ్చు. 

తమ పితృపాదులు నృసింహదీక్షితుల గూర్చి గొప్ప పుస్తకం వెల్వరించి వైదిక 
సాహిత్య లోకానికెంతో మేలు చేసిన ప్రతిభావంతుడు. రామరాజు పర్యవేక్షణలో 
ఆంధ్ర మహాభారతం శాంత రసపోషణ అనే అంశం గూర్చి పరిశోధన చేసి భారతం 
లోని రస చర్చ చేసినవారిని ఎక్కడా విమర్శించక తన రీతి తానుగా లేఖనం చేసి 


6 57 © సెప్టెంబర్‌ (1 
* తెలంగాణ 


డాక్టరయిన హరిహరనాథ్‌ ఒక ధీర ధిషణామూర్తియని 
నాయభిప్రాయం. 

కళాశాలయందు మేము పాఠబోధన, పరీక్షల 
నిర్వహణ గూర్చి ఎంత వాదించుకున్నా అవన్నీ 
తరువాత “పరమార్జేననగృహ్యతాం వచ (ఇప్పటి వరకు 
మనం మాట్లాడుకున్న మాటలను పరమార్థంగా 
గ్రహించవద్దు.) అనే సూక్తికి ప్రతీకలుగానుండేవి. 
ఇదంతా ఆనాడు అధ్యాపక వృత్తిలోనున్న మా 
అంతరాంతరంగాలు, హరి హరనాథ్‌ స్వగ్రామం 
'మేడిపూరు” నాగర్‌కర్నూలు నుండి కల్వకుర్తికి వెళ్లే 
మార్గంలో — (డిండిపాలు) నదీ తీరంలో 
వుండేది. కొన్నేల్లీయన తన 
భూముల్లో వ్యవసాయం 
తొ ఆఅఖవ్రఅ భఖ కల 9 అతా 
ఎవాలెం-వోండితూరా 
సంచరించేవాడు. వారి 
వ్యవసాయం 
"బ్రాహ్మణ సేద్యంగా ప్రసిద్ధమ- 
యింది. వారితోపాటు నేను 
మేడిపూర్‌, గుండూరు, తాడూరు 
గ్రామాలను చూచి వారి 
బంధువులు. జ్ఞాతులను 
చూచినాను. గుండూరు హనుమత్‌ శర్మ అస్తమించిన 
రోజు మేమంతా వెళ్లి వారికి చివరి వీడ్కోలు జరిపివచ్చి 
తొందర్లోనే “దుందుభి” పేరున ఒక స్మారక సంచికను 
తీసినాం. దానిలో హరిహరనాథ్‌ “ఖడ్గ సృష్టి వ్యాసం 
కలదు. అది ఎంతో విశేష విషయ భరితం. 
హనుమచ్చర్మ 'దుందుభి'నదీ కావ్య కర్త. అది చాలా 
ఖ్యాతిగాంచింది. వీరు హరిహరనాథ్‌కి అన్న వరుస, 
గొప్ప వేద సంస్కృతాంధ్ర పండితుడు. “ఆనాడు బి.ఎన్‌. 
శాస్త్రి శివరాం, పల్లెర్ల రాంమోహన్‌ సంపాదకత్వంలో 
తయారైన ఈ సంచిక పాలమూరు కల్వకుర్తి ప్రాంత 
శాసన చరిత్రల పరిచయం. ఇది తయారు కావడానికి 
నాడు హరిహరనాథ్‌ శమ పరుపురానిది. ప్రారంభంలో 
చెప్పినట్లు కాలో2వ్యయం నిరవధిః వ్యక్తులంతా 
గతానుగతికులే - 'సరిగ మనుష్య దేహ మొక సత్రము 
- అందరమందులో ముసాఫిరులము” గదా! ఇవన్నీ 
తెలిసిన మా హరిహరనాథ్‌ ఒక వ్యాసం వ్రాయాలంటే 
“కట్టె చింతపండును నాన బెట్టి పులుసును పిండి'నట్లే 
వుండేది. ఐనా ఆ శ్రమను వారి రచన మరిపించి 
మురిపించేది. నా పాలెం ఉద్యోగ జీవితంలో గొప్పవారి 
పరిచయం స్నేహానురాగాలు లభించి ధన్యుని 


అకరాలా 
WwW 


చేసినాయి. అందుకే మన పూర్వులు 'జననాంతర 


కొత్తగా 33 బీసీ గురుకులాలు 


15 బీసీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు | 


తెలంగాణ విద్యా as ఎన్నో విప్లవాత్మక మార్పులను అమలు 
పరుస్తున్నారు. జిల్లాల్లో వున్న “వీసీ విద్యార్థినీ, విద్యార్థుల కోసం మరో 88 
బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగీ రెసిడెన్నియల్‌ కాలేజీల ఏర్పాటు 
కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 
261 బీసీ గురుకులాలు అందుబాటులో వున్నాయి. ఇపుడు కొత్తగా ఏర్పాటు 
చేస్తున్న 88 బీసీ గురుకుల పాఠశాలలతో కలిపి ఆ సంఖ్య 310కి చేరింది. 
ఈ కొత్త పాఠశాలల్లో 7,920 మందికి, కాలేజీల్లో 3,600 మందికి కలిపి 
అదనంగా 11,520 మంది బీసీ విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది. రాష్టం 
ఏర్పడేనాటికి కేవలం 19 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మాత్రమే 
ఉన్నాయి. విద్యార్థుల వినతులను విద్యా అవసరాలను దృష్టిలో వుంచుకొని 
ముఖ్యమంత్రి ప్రతి ఏటా కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తూ, వస్తున్నారు. 

బీసీ విద్యార్థుల కోసం 2017-18లో 119 మహాత్మా జ్యోతిబా పూలే 
తెలంగాణ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను నెలకొల్పడం 
జరిగింది. 2019-20లో మరో 119 పాఠశాలలు, 19 జూనియర్‌ 
కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీని నెలకొల్పారు. అప్పటినుండి పాఠశాలలను 
క్రమంగా జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 
రాష్టంలో బీసీ విద్యార్థుల కోసం 148 పాఠశాలలు, 119 స్మూల్‌ కమ్‌ 
జూనియర్‌ కాలేజీలు, 19 జూనియర్‌ కాలేజీలు, 1 డిగ్రీ కాలేజీ కలిపి 
మొత్తం 261 ఉన్నాయి. వీటిలో 1,52,440 మంది విద్యార్థులు ఉచితంగా 
నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి 33 
గురుకులాలకు, 15 డిగ్రీ కాలేజీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 

ఈ విషయమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 


స్పందిస్తూ... దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏక కాలంలో 15 బీసీ డిగ్రీ 
కాలేజీలను మంజూరు చేయడం అనేది దేశ చరిత్రలోనే తొలిసారని 
అన్నారు. ఇప్పటికే ఉన్న 261 గురుకుల స్మూళ్లకు అదనంగా జిల్లాకొకటి 
చొప్పున కొత్తగా 88 గురుకులాలను, 15 డిగ్రీ కాలేజీలను బీసీలకు 
కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసిన సందర్భంగా మొత్తంగా 
బీసీ గురుకులాలు 19 నుండి 310కి పెరిగాయని మంత్రి గంగుల 
కరీంనగర్‌లో వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, 
on behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Karshak Art Printers, APHB - 40, Vidyangar, 
O.U. Road, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23310098. 
ల [0 క గె వ! గ్‌ i 


9 గరి 9 సెప్టెంబర్‌ 2( 2022 
* తెలంగాణ 


ఈ సంవత్సరం నుండే వీటిలో మార్కెట్లో డిమాండ్‌ 
ఉండే 8 రకాల కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులతో ప్రారంభిస్తు 
న్నామన్నారు. వీటి ద్వారా 1200 మంది విద్యార్థులకు 


అదనంగా 4800 మంది బీసీ బిడ్డలకు లబ్ది 
చేకూరుతుందన్నారు మంత్రి గంగుల. డిగ్రీ కాలేజీలను 
గతంలో ముఖ్యమంత్రి హామీనిచ్చిన విధంగా కరీంనగర్‌, 
హాలియాలకు డిగ్రీ కాలేజీలను కేటాయించామని, మిగతా 
వాటిని కూడా ఎక్కడ ఏర్పాటు చేయనున్నది త్వరలోనే 
తెలియజేస్తామన్నారు. 

జిల్లాకొకటి చొప్పున కేటాయించిన 38 బీసీ 
గురుకులాలకు సైతం స్థలాల గుర్తింపు ప్రక్రియ 
కొనసాగుతుందని వీటిలోనూ ఈ సంవత్సరమే అడ్మిషన్లు 
అందిస్తున్న నేపథ్యంలో 5,6,7 తరగతులకు కలిపి (ప్రతీ 
విద్యాలయంలో 240 మంది చొప్పున దాదాపు 8000 
మంది బీసీ విద్యార్థులకు అదనంగా ప్రయోజనం 
చేకూరుతుందన్నారు. ఇప్పటికే చాలా గురుకులాలకు సొంత 
భవనాల్ని సమకూర్చామని, దశల వారీగా అద్దె గృహాల 
నుండి పక్కా భవనాల్ని నిర్మించి తరలిస్తామన్నారు మంత్రి 
గంగుల. పెంచిన విద్యాలయాలకు సైతం సిబ్బందిని ఇదే 
సమయంలో తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ 
గురుకులాల్లో నాణ్యమైన భోజనం, వసతితో పాటు 
బ్లాంకెట్లు, జాకెట్స్‌, ట్రాక్‌ సూట్స్‌, కిచెన్‌ యుటెన్సియల్స్‌తో 
పాటు కార్పోరేట్‌ పాఠశాలలకు దీటుగా డిజిటల్‌ క్లాస్‌ 
రూంలను ఏర్పాటు చేస్తామన్నారు. వానాకాలం, 
చలికాలంలో స్నానానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు 
చేసిన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగానే 80 కోట్లు 
మంజూరు చేశారని, ఈ సంవత్సరమే అన్ని గురుకులాల్లో 
సోలార్‌ వాటర్‌ హీటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు 
మంత్రి గంగుల. 
తి 


ఆకాశందాకా 
వజ్రోతృవ కాంతులు 


Brom PRINTED MATTER 


The Commissioner, To 
Information & Public Relations Department, 

10-2-1, Samachar Bhavan, A.C. Guards, 

Masabtank, Hyderabad - 500 028. 


